ఖపాహిత్య సోపానములు 


డా॥ దివాకర్ల వేంకటావధాని, ఎం.ఏ. (ఆనర్చు) పి.హెచ్‌.డి. 





CYA ఆ్యో va 
ఆంధ సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌ - 500 001 
ఫోన్‌ నెం. 24753724 





Rve—~ aobfk 


నానన 


ఇ... 


సాహిత్య సోపానములు 


(కావ్య విషయ సంగ్రహము) 


డా॥ దివాకర్ల వేంకటావధాని, ఎం.ఏ. (ఆనర్సు) పి. హెచ్‌.డి. 
ఆం(ధ్రశాఖాధ్యక్షులు (గిటైర్జు) 
ఉస్మానియా విశ్చ్శవిద్యాలయము 


అల్లి ఆల్షీ గా ఒల్లో 
ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌ - 500 001. 
ఫోన్‌ నెం. 24753724 


(పథమ ము(ద్రణము 1966 2000 (పతులు 
పదవ ము[ద్రణము 2008 1000 (ప్రతులు 


వెల రూ. 80-00 


(ప్రతులకు : 

ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌ - 500 001 
ఫోన్‌ నెం. 24753724 


ముదణ న 
చార్మినార్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
సికింద్రాబాద్‌. 


పోన్‌ : 27710678 


విషయసూచిక 


ప్రథమ సోపానము 


1 
2, 


* విమర్శ యనంగా నేమి? 
* లలితకళలు - కవిత్వము 


కావ్య సోపానము 


9 ౫౧౫వ రాలా మ లు ఫై [౪ 


వ వ 
గా © 


12. 


రస 


1 
2 
3. 
4 


* కావ్య స్వరూప నిర్వచనములు 

కావ్య హేతువులు 

* కావ్యాత్మ 

* కావ్య ప్రయోజనము 

* కావ్యము - శాస్త్రము 

కావ్యము - చరిత్ర 

కావ్యము - తత్త్వశాస్తము 

* కావ్య వస్తువు 

* కావ్యము - ఛందస్సు 

కావ్యము - సంఘము 

కావ్యము - నాయికానాయకులు 

* కావ్య భేదములు 
సోపానము 

* రస స్వరూపము 

* రసములు - స్థాయి భావములు 

* శృంగార వీర భేదములు 

రసము యన్నిష్టము 


63-99 
63 
66 
70 
73 


84 


ర్‌. రస సమీకరణము 81 
6. _రసాభాసాదులు 89 
7. రసములెన్ని? (శాంతము రసమగునా?) 93 
ధ్వని సోపానము 100-130 
1. * వృత్తులు - వాచ్య లక్ష్య వ్యంగ్యార్థములు 100. 
2. _ ధ్వని యనగా నేమి - ధ్వని భేదములు 108 
8. ధ్వన్యభావవాదులు - తత్గండనము 116 
4. _గుణీభూతవ్యంగ్యము - అందలి భేదములు 128 
5. ధ్వని - శ్లేష 127 
గుణరీతి వృత్యాది సోపానము 131-160 
1 * గుణములు 131 
2. “రీతులు 136 
3 * వృత్తులు 139 
4. *శయ్యాపాకములు 141 
ర.  *దోషములు 144 
6, * అలంకారములు 149 
7. వక్రోక్తి - అనుమానము - బెచిత్యము 156 


* గుర్తులు గలవి మాత్రమే విశారద పరీక్షకుం బఠనీయములు 


అనతారిక 
జ్ఞానపీఠ పురస్కార (గహీత, పద్మభూషణ్‌ 
డాని. నారాయణరెడ్డి 
అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు 


నిజాం పాలనలో తెలుగు భాషాదీపం కొడిగట్టిన కాలంలో దాని పునరుద్దీపనానికి 
ఉద్యమించిన మాతృసంస్థ ఆంధ సారస్వత పరిషత్తు. శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ 
సురవరం (ప్రతాపరెడ్డి శ్రీ లోకనంది శంకరనారాయణరావు వంటి పలువురు సాహితీమూర్తుల 
(ప్రేరణతో పరిషత్తు 1943లో రూపుదిద్దుకొని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అగ్రేసర సాహితీ 
సంస్థగా విశిష్ట స్థానం వహించింది. మాన్యమి(త్రులు డా. దేవులపల్లి రామానుజరావు గొరు 
యావజ్జీవితం పరిషత్తు అభివృద్ధికి (శ్రమించారు. ఉత్తమాదర్శాలతో, ఆశయాలతో ఆవిర్భవించిన 
పరిషత్తు కాలానుగుణంగా బహుముఖీన కార్యక్రమాలు చేపట్టి సమర్థంగా నిర్వహిస్తూ అందరి 
మన్ననలందు కుంటున్నది. వీటిలో భాషా బోధన, (గంథ (ప్రచురణ ముఖ్యభూమికలు 
వపొన్తున్నాయి. ఆం[ధ సారన్వత వరిషత్తు, (ప్రాథమిక, (వవేళ, విశారద వరీక్షలు 
జరపడంతోపాటు, తెలుగు పండిత శిక్షణ కళాశాల, స్నాతకోత్తరస్థాయి [ప్రాచ్య కళాశాల 
నిర్వహిస్తున్నది. పరిషత్తు రూపొందించి నిర్వహించే సాహితీ సభలు, సమావేశాలు, (ప్రసంగాలు, 
సదస్సులు, ఉత్సవాలు, చర్చాగోష్టులు, (ప్రసంగాత్మక (ప్రదర్శనలు, సాంస్కృతిక కార్య[క్రమాలు 
మొదలైనవి వైలక్షణ్యాన్ని సంతరించుకున్నాయి. 

పరిషత్తు (ప్రచురించే (గ్రంథాలను సాహితీ లోకం హార్టికంగా స్వాగతిస్తున్నది. ఇంతవరకు 
200 పైగా (గ్రంథాలు వెలువరించింది. 

పరిషత్తు నిర్వహిస్తున్న విశారద పరీక్ష పాఠ్య ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ఆచార్య 
దివాకర్ల వేంకటావధాని గారు రచించిన “సాహిత్య సోపానములు' (గంథం పట్ట పరీక్షార్భులతో 
పాటు విద్యార్థిలోకం, సాహిత్యాభిమానులు కూడా విశేష ఆదరాభిమానాలు చూపుతున్నారు. 
నా గురువర్యులు ఆచార్య దివాకర్ల వారు సంస్కృతాంద్ర భాషలో (ప్రావీణ్యమున్న .వైదుష్య 
మండితులు. సాహిత్య విమర్శకు సంబంధించిన మౌలిక సూత్రాల పట్ల అవగాహన, సమగ్ర 
విశ్లేషణ గరిమ వున్న విజ్ఞులు. 

10వ ము[ద్రణగా వెలువడుతున్న ఈ [గ్రంథం ఎప్పటిలాగే అందరి మన్ననలందు 
కుంటుందని విశ్వసిస్తున్నాను. 


హైదరాబాదు, డా. సి. నారాయణరెడ్డి 
06-11-2008 


ప్రవేశిక 


ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో (గ్రంథ (ప్రచురణ 
ఒకటి. పరిషత్తు నిర్వహించిన సదస్సులలో పాల్గొన్న (ప్రసంగ కర్తల అభిప్రాయాలు 
వాయులీనం కాకుండా (గ్రంథస్థం చేస్తున్నాం. సంస్మరణోపన్యాసాలు, పరిణతవాణి 
(ప్రసంగాలు (గ్రంథాలుగా ముద్రించడం జరిగింది. వాటితో పాటు (ప్రామాణికమైన 
(గ్రంథాలను సాహిత్యాభిమానుల కోసం పునర్‌ ము(ద్రిస్తున్నాం. ఆ కోవ లోనివే ఆంధ్ర 
వాజ్మయ చరిత్ర, సాహిత్య సోపానములు. ఇందులో సాహిత్య సోపానాలు పరిషత్తు 
అనుమతితో సంస్కృతంలోకి అనువదించబడింది కూడా. 


ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు మహావక్తలు. సంస్కృతాంధ్ర విద్వాంసులు. 
పరమ సౌజన్యమూర్తులు, ఆంధ్ర సారస్వత పరిషత్తుతో అవిరళ సంబంధం కలిగినవారు. 
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు దళాబ్బులకు పైగా స్నాతకోత్తర స్థాయిలో 
తెలుగు సాహిత్యాన్ని బోధించిన ప్రముఖ సాహితీ మూర్తి. వారు డా. దేవులపల్లి రామానుజ 
రావుగారికి, (ప్రస్తుత అధ్యక్షులు డా. సి. నారాయణ రెడ్డిగారికి చాలా సన్నిహితులు. 
వారు రచించిన రెండు (ప్రసిద్ద (గ్రంథాలను (ప్రచురణార్భం పరిషత్తుకు అందించారు. 
ఆంధ్ర వాజ్మయ చరిత్ర, సాహిత్య సోపానములు ఈ రెండు ప్రసిద్ద (గ్రంథాలు. తెలుగు 
సాహిత్యాన్ని అధ్యయనం చేసే ప్రతి విద్యార్థికి, సాహిత్యాభిమానికి ఈ రెండు [గ్రంథాలు 
కరదీపికలు. దివాకర్లవారు అధ్యయనం చేయటమేగాక బోధనానుభావంతో రచించిన 
ఈ రెండు (గ్రంథాలు నేటికీ పరామర్శ (గ్రంథాలుగా ప్రశస్తి చెందినవే. ఇంతకు ముందు 
ఎన్నో ముద్రణలు పొందిన ఈ (గ్రంథాలు ఇప్పటికీ. సాహితీలోకానికి ఉపకరిస్తున్నాయి. 
అందువల్ల పరిషత్తు ప్రస్తుతం సాహిత్య సోపానములు పునర్ముదిస్తున్నది. 


హైదరాబాదు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 
06-11-2008 (ప్రధాన కార్యదర్శి 


తొలిపలుకు 


ఆంధ్రమున కావ్య లక్షణాదులను వివరించు గ్రంథముల సంఖ్య చాల తక్కువ. 
ఉన్నవైనను సంస్కృత లక్షణ గ్రంథములకు ప్రతిబింబములే కాని స్వతంత్రములైనవి 
కావు. సుమారు రెండు శతాబ్దముల క్రిందటి వరకు తెలుంగు వారు సర్వ సాహిత్య 
మార్గములందును సంస్కృతమునే అనుసరించుచుందిరి. ఆంగ్ల భాషాభ్యాస మారంభమైన 
తరువాత భారతదేశము నందలి యితర వాజ్మయములందు వలెనే ఆంధ్ర వాజ్మయము 
నందుగూండ నాంగ్ల సాహిత్య ప్రక్రియల ప్రభావము గోచరించుచున్నది. అందుచే 
సంస్కృతాంగ్ల లక్షణములను రెండింటిని దృష్టియం దుంచుకొని సాహిత్య శాస్త్రమును 
నిర్మింపవలసిన అక్కణ యేర్చడుచున్నది. అట్టి సమన్వయ దృష్టితో వ్రాయబడిన గ్రంథమిది. 

ఇందు కావ్య రస ధ్వన్యాది సోపానములై దున్నవి. వీనియందు రస ధ్వన్యాదులకు 
సంబంధించిన లక్షణములన్నియు వివరింపంబడినవి. అందుచేతనే దీనిని లక్షణ 
విభాగమని పేర్కొంటిని. ముందు వ్రాయంబోవు ప్రక్రియా విభాగమను రెండవ భాగమున 
ప్రస్తుత మాంధ్ర వాజయమునం గనవచ్చు ప్రక్రియల స్వరూప స్వభావము లన్నియు 
వివరింతును. 

ఈ (గ్రంథము వ్రాయుటలో నాకు పూజ్యులు శ్రీ సన్నిధానము సూర్యనారాయణ 
శాస్తులవారు రచించిన కావ్యాలంకార సంగ్రహ వివరణ మెన్నో విధములం దోడ్చడి 
యున్నది. సంస్కృత లక్షణములకు సంబంధించినంత వణకు విషయము నంతను 
దానినుండియే గ్రహించి యుంటిని. తదుపరి హడ్సను రచించిన 1౧౪౦64౦401 to 
English Literature అను గ్రంథమును తెలుగుభాషా సమితి వారి ఆంధ్ర విజ్ఞాన 
కోశము నందలి ఆజవ సంపుటమును, ప్రతాపరుద్రీయము, సాహిత్య దర్పణము, 
ధ్వన్యాలోకము మున్నగు ప్రసిద్ధ లక్షణ గ్రంథములను బరిశీలించితిని. ఆ (గ్రంథకర్తల 
కందటథికిని నా హృదయపూర్వక కృతజ్ఞతా నమస్కారము లర్బించుచున్నాను. 


ఆంధ్ర సారస్వత పరిష దధికారులైన శ్రీ దేవులపల్లి రామానుజరావు గారును, 
శ్రీ గడియారం రామకృష్ణ శర్మగారును విశారద పరీక్షలకు కావ్య విషయములను దెల్పు 
అలంకార శాస్త్రమును గూడ కొంతవబికు పాఠ్యముగా నిర్ణయింప వలెనను సందర్భమున 
నన్నీ గ్రంథమును రచించుటకుం ్రేరేచియుండిరి. ఒక్క విశారద విద్యార్థులకే కాక 
కళాశాల విద్యార్థులకు గూడ నుపయుక్త మగునట్లుగా నీ [గ్రంథమును రచించితిని. 
దీనిని దయతోం బ్రకటింప నంగీకరించిన ఆంధ్ర సారస్వత పరిషత్తువారికి నా కృతజ్ఞతలు. 

విషయ వివరణమునంగాని, పారిభాషిక పద నిర్వచనమునంగాని యిందేవైన 
లోపములు చొచ్చియుండవచ్చును. విద్వాంసులు దయతో వానిని దెల్పినచో ముందు 
ముద్రణములందు నవరించుకొందును. జిజ్ఞానువులు దీనియెడం దగిన 
యాదరాభిమానములు చూపి (ప్రక్రియా విభాగమును గూడ త్వరలో ' వెల్వరింపం 
బ్రోత్సహింతు రని ప్రార్థించు చున్నాను. 


ఇట్లు 


గ్రంథకర్త 


విజ్ఞప్తి 

తెలుగులో కావ్య లక్షణములను చక్కగా వివరించు స్వతంత్ర గ్రంథములు 
చాల తక్కువగా ఉన్నవి. సుమారు ఏబది ఏండ్లక్రిందట స్వర్గీయ కొమాండూరి 
అనంతాచార్యులగారు కావ్య విషయ సంగ్రహమును మిగుల సంగ్రహముగా వ్రాసి 
ప్రకటించియుండిరి. మరి కొందును సంగ్రహరూపమున కావ్య విషయములను 
వ్రాసినారు. అవన్నియు సంస్కృతలక్షణ గ్రంథములననుసరించి వ్రాయం 
బడినవి. 

ప్రస్తుత కాలమున ఆంధ్ర వాజ్మయముపై సంస్కృత సాహిత్య ప్రభావమే 
కాక ఆంగ్లసాహిత్య ప్రభావముగూదా కలదు. కావున నేటి విద్యార్థులకు 
సంస్కృతాంగ్ల కావ్య మర్యాదలు బాగుగా తెలియవలసియున్నది. ఆ దృష్టితో 
ఉభయ మర్యాదలను సమన్వయించి ఈ “సాహిత్యసోపానములు” అను “కావ్య 
విషయసం[గ్రహమూ స్వతంత్రముగా వ్రాయంబడినది. 

పాఠశాలలో తెలుంగు పండితులుగా విశారద విద్యార్థులకు తక్కిన 
విషయములతో పాటు కావ్య లక్షణములు గూడ తెలిసి యుండవలెనను 
ఉద్దేశముతో దీనిని ప్రకటించుచున్నాము. కేవలము విద్యార్థులకే కాక సాహిత్య 
జిజ్ఞాసువు లందరికిని ఇది మహోపయోగకరముగా నుండంగలదు. ఇందు 
లక్షణవిభాగము మాత్రమే కలదు. ్రక్రియావిభాగముతో రెండవ సంపుటము 
వెలువడవలసియున్నది. ఆంధ్ర లోకము ఈ ప్రథమ భాగమును సముచితముగ 
నాదరించి ప్రోత్సహించినచో త్వరలోనే ద్వితీయభాగము కూడా వెలువడంగలదని 
విన్నవించుకొనుచున్నాము. 

కోరిన వెంటనే ఈ (గ్రంథమును వ్రాసి యిచ్చిన ఉస్మానియా 
విశ్వవిద్యాలయ ఆం(ధ్రశాఖాధ్యక్షులు డా। దివాకర్ల వెంకటావధానిగారికి 
ఆంధ్రసారస్వత పరిషత్తు పక్షమున కృతజ్ఞతావందనములు సమర్ప్చించుచున్నాను. 

గడియారం రామకృష్ణ శర్మ 

పరాభవ కార్తీకము కార్యదర్శి 
నవంబరు 1966 ఆంధ్రసారస్వత పరిషత్తు, హైదరాబాదు. 


సాహిత్య సోపానములు 


అను 
కావ్య విషయ సంగ్రహము 
ప్రథమ సోపానము 

1. విమర్శ యనంగా నేమి? 

విమర్శ లేక విమర్శనము అను శబ్దము “వి అను నుపసర్గతోం గూడిన 'మృశ్‌' 
ధాతువు నుండి ఏర్పడినది. ఆ ధాతువునకు పరామర్శించుట, ఆలోచించుట, పరిశీలించుట, 
పరీక్షించుట, చర్చించుట మున్నగు నర్ధములున్నవి. వీని నన్నిటిని గలపి చూచినచో విమర్శన 
మనంగా నేదైన గ్రంథమునుగాని కళారూపమునుగాని లెస్సగాం బరిశీలించి, దానిని గూర్చి 
మననము చేసి, చర్చాపురస్సరముగా నందలి బాగోగులను బ్రదర్శించుట యని గ్రహింప 
వచ్చును. ఇంతేకాక, ఏదైనం గావ్యమును గూర్చి “విశ్లేషణ పూర్వకముగాంగాని, వివరణ 
పూర్వకముగాంగాని, వ్యాఖ్యానపూర్వకముగాంగాని, తారతమ్య నిర్ధారణపూర్వకముగా గాని 
వాయు వ్రాత యంతయు విమర్శగానే పరిగణింపం బడుచున్నది. కావ్యనాటక 
కథావ్యాఖ్యానరూపమైన సాహిత్యము మానవ జీవితమును వర్ణించుచు వ్యాఖ్యానము 
చేయుచుండును. విమర్శన మా సాహిత్యము పైనేకాక యది చేయు మానవ జీవిత వ్యాఖ్యానము 
పైంగూడ వ్యాఖ్యానము చేయుచుండును. ఈ విధముగా ప్రత్యక్షముగాం గాకున్నం 
బరోక్షముగానైన దానికిని మానవ జీవితమునకును గొంత సంబంధమున్నదని చెప్పవచ్చును. 


విమర్శన మనంగా ఖండనము లేక దోషైక ప్రదర్శనము అనునభిప్రాయము లోకమున 
వ్యాప్తిచెందియున్నది. సాధారణముగా6 బలువురు దాని నా యర్థముననే వాడుచుందురు. 
పెక్కు విమర్శలు విమర్శనీయ వస్తువులందలి దోషములను మాత్రము ప్రదర్శించి గుణముల 
విషయమునం దూష్టీంభావము వహించుటయు, విమర్శకులయందుం బ్రకటముగాంగానవచ్చు 
పురోభాగిత్వ పరాయణతయు నందుకుం గారణములు. కాని యది సరికాదు. విమర్శకుందు 
వస్తువునందలి దోషములను బ్రకటించుటలోం దప్పులేదు. అతండు దానిని బాగుగా బరిశీలించి, 
దాని సంపూర్ణతత్త్వము నవగాహనము చేసికొని యందలి దోషములతో పాటు గుణములను 


గూడం బ్రదర్శింప వలయును. అప్పుడు కాని యతని విమర్శ సమగ్రము కాంజాలదు. కొందు 
వస్తువునండలి గుణములను మాత్రమే పేర్కొని దోషములను జెప్ప నొప్పరికించుటయో వానిని 
మజుగు పుచ్చుటయో చేయుచుందురు. ఇట్టివారి విమర్శకూడా నసమగ్రమైనట్టిదే. కొందరు 
వైయక్తికమైన రాగద్వేషములకు గురియై గుణములను దోషములుగను దోషములను 
గుణములుగను బ్రదర్శించుచు విమర్శలు వెలయింతురు. ఇవియు నుత్తమ విమర్శలు 
కాకపోవుటయే కాక కొన్ని యెడల గువిమర్శలు కూడ నగును. నిజమైన విమర్శ యనంగా 
వస్తు స్వరూపము నవగాహనము చేసికొని యందలి గుణదోషములను యథాస్థితముగా వెల్లడి 
చేయుటయే. 


విమర్శకుడు కావ్యమునందలి గుణదోషములను నిర్ణయించి చెప్పుట కేదోయొక 
ప్రమాణ ముండవలయును. ఈ నిర్ణయమున నతనికి స్వీయాభిరుచులు కొంతవరకు 
సహాయములగుట నిజమే కాని, కేవలము వాటిని బట్టియే యాతండు నిర్ణయము కావించుచో 
నతని విమర్శ ప్రామాణికము కాంజాలదు. అందుచే సునిశ్చితములైన కొన్ని సూత్రముల 
ననుసరించి యాతండు విమర్శ సాగింపవలయును. ఈ సూత్రములు రెండు తెజిగులు - 
పూర్వలాక్షణికు లేర్చటిచినవి; కావ్యకర్త స్వయముగా నేర్చజచుకొనినవి. పూర్వలాక్షణికులు 
తమకు ముందున్న కావ్యజాలమును బరిశీలించి కావ్యలక్షణాదులను నిశ్చయించి యుండిరి. 
వానిని బట్టి విమర్శకుడు తాను విమర్శించు కావ్యము నందలి మంచి చెడ్డలను జెప్పవచ్చును 
- లేదా యీ కావ్యమును జదివి తత్మర్త యే సూత్రములపై దానిని రచింప సంకల్పించెనో 
తెలిసికొని యందతడు పొందిన కృతకృత్యతను బట్టి కావ్యగుణదోషములను నిర్ణయింపవచ్చును. 
ఇందు మొదటిది కవి స్వాతంత్ర్యము నించుకైన సహింపనిదియు, రెండవది లాక్షణికుల 
ప్రామాణికత్వమునకు భంగము చేకూర్చునదియు నగుటచే నీ రెండు తెజంగులును లోపభూ 
యిష్టములుగనే కనిపించును. అందుచే విమర్శకుడు లాక్షణికులు చెప్పిన నియమములను 
బాగుగాం దెలిసికొని,దేశ కాలములను బట్టి వానియందెట్టి మార్పుచేర్పులు చేయవలెనో 
నిర్ణయించుకొని, కవి కావించుకొన్న స్వీయసూత్రములను గూడ మనసునందుంచుకొని కావ్య 
పరిశీలనము కావింపవలయును - పూర్వులు చెప్పిన లక్షణములను బూర్తిగానుపేక్షించుట 
యుక్తముకాదు. ఏలయన వానిలో సర్వజనీనములును సర్వ కాలీనములు నైనవి కొన్ని 
యుండును. అవి రామాయణ మహాభారతాదు లందు సుప్రతిస్థితములై తరువాతి కవుల 


కందటికి శిరోధార్యములై నట్టివి. వానిని గూర్చి యెవ్వరికి నెట్టి యాక్షేపము నుండదు. 
విమర్శకుండట్టి వాని నాదర్శములుగా (గహించుటలో దోషము లేదు. అవి లోపించినచో 
నితర లక్షణము లెన్ని యున్నను కావ్యము ప్రశంసా పాత్రము కాకపోవును. వానితోం 
బ్రతీభావంతులైన యనంతర కవీంద్రుల రచనలలో గాలము పరీక్షకు నిల్వంజాలిన నూత్న 
గుణములను జతచేసి యారెండింటిని బ్రమాణములుగా గ్రహించి విమర్శకుండు తన 
కర్తవ్యమును గొనసాగింపవచ్చును. అప్పుడతని “విమర్శ యా ప్రత్యేక కావ్యము యొక్క 
గుణదోషములను జక్కగాం (బ్రదర్శించునదే కాక తరువాతి కవులకు మార్గ దర్శకముగా గూడ 
నుండంజాలును. 


విమర్శ కావించుటకు ముందు విమర్శకులు మూల గ్రంథములను సమ(గ్రముగాం 
బఠించి వాని తత్త్వమును లెస్సగా నవగాహనము చేసికొనవలయును. మూల [గ్రంథములను 
సరిగాం జదువక యెవ్వరో వ్రాసిన వాని సారాంశములనో సంగ్రహరూపములనో మాత్రము 
పఠించి విమర్శకుంగడంగుట మంచి పద్ధతికాదు. కాలాభావము చేతనో సౌలభ్యకాంక్ష చేతనో 
కొందజట్లు చేయుచుండుట కలదు. కాని యది మూలగ్రంథమున కన్యాయము చేయుటయే 
యగును. ఏలయన, నవి మూలగ్రంథ తత్త్వమును సంపూర్ణముగా నందీయంజాలవు. అదిగాక 
విమర్శకులు మూలగ్రంథములను స్వయముగాం జదువునప్పుడా సారాంశ సంగ్రహకర్తలకుం 
దోంచియుండని కొన్ని నూతనాంశములు వారికి స్ఫురించుట కవకాశ మున్నద్రి. 
మూల(గ్రంథములను జదివి వానినిస్వాయత్తము చేసికొన్న పిమ్మట వానిని గూర్చి మణింత 
నిశితముగా నెబుంగుటకై యా సారాంశ సంగ్రహాదులను గూడం జదివినం జదువ వచ్చును. 
అంతేకాని వానిని మాత్రమే చదివి తృప్తి నాందుట స్వచ్చ జల ప్రవాహయగు నది చెంతనుండ 
నందు స్నానము చేయక కడవతోం దెచ్చుకొన్న నీట స్నానము చేయుట వంటిది. 


కొందటేదైన కావ్యమును విమర్శించుటకా కావ్యమును గూర్చి యితరులు కావించు 
పూర్వవిమర్శలపై నాధారపడుచుందురు. అట్టివారిపై నాపూర్వ విమర్శల ప్రభావ మధికముగాం 
గనిపించును. ఆ పూర్వ విమర్శకులు లబ్ధప్రతిష్ణులైనచో నా ప్రభావము మణింత హానికరముగాం 
బరిణమించును. ఏలయననప్పుడు విమర్శకులు తమకును పూర్వవిమర్శకులకును విద్వత్తలోం 
గల తారతమ్య మెణింగిన వారు కావున వారు చెప్పిన భావములనే నిశ్శంకముగా 
ననువదింతురు. అట్టి యెడ వారికిం దోచిన భావములే వీరికిని దోచుటయు, వారు పేక్షించిన 


వానిని వీరును ఉపేక్షించుటయు సంభవించును. అనగా వారు మూల గ్రంథమును స్వీయ 

- బుద్ధితోంగాక పరుల బుద్ధితో బరిశీలించి నట్లగును. ఈ విధముగా పూర్వ విమర్శలు 
సహాయములుంగాక యంతరాయములుగా నేర్చడుచుండును. అప్పుడు మూల గంథములతోం 
బ్రత్యక్ష పరిచయముందదు. కావున విమర్శకుల స్వతంత్రాలోచన కెట్టి యవకాశము నుండదు. 
ఒక విద్యార్థి మనుచరిత్రపై వ్యాసము వ్రాయందలంచి యందుకే గ్రంథము చదువుట మంచిదని 
యాచార్యు నడిగెనట. అప్పుడా యాచార్యుడు మనుచరిత్రమునే చదువుట మంచిదని 
సమాధానము చెప్పెనంట. దీనిని బట్టి విమర్శకులు మూల (గ్రంథములను నిశితముగాం 
బరిశీలించుట యెంత యవసరమో తెలియుచున్నది. 


అయినచో విమర్శల వలనం బ్రయోజన యేమియను ప్రశ్నయుదయించును. మెలం 
కువతోం జదివినచో వానివలనంగలుగు లాభ మపారముగా నుండును. వానిని సారస్వత 
ప్రియులు పూర్తిగా నిరసించుట తమకంటే ధీమంతు లెవ్వరు నుండరనియు, నితరుల విశిష్ట 
విజ్ఞానానుభవముల వలనం దమ కెట్టి లాభము కలుగదనియుం దలంచినట్లగును. ఉత్తమమైన 
విమర్శ పఠితలకు విజ్ఞాన వికాసములు చేకూర్చుటయేకాక వారియందు నూత్న చైతన్యమును 
రేకెత్తించును. మహాకవులు తమ'కావ్యములద్వారా మానవ జీవిత పరమార్థమును జూఅ 
లొసంగ విమర్శకులు తమ విమర్శలద్వారా సారస్వత పరమార్థమును జూఅ యిచ్చుచుందురు. 
ఉత్తమ విమర్శకులు పఠితల యవగాహన శక్తికిం గలిగించు దోహదము పలు విధములుగా 
నుండును. వారు వారికి క్రొత్తభావము లందింతురు; వారిలో నస్పష్టములు 
సంశయాస్పదములునైన యభిప్రాయములను సందేహములను తొలగించి దృథపయితురు; 
వారొకవేళ పెడదారిని బట్టుచో సన్మార్గమును జూపుదురు; వారికి మూల (గ్రంథమును నూత్న 
దృక్పథముతోం బరించి యానందించు నవకాశ మొసంగుదురు; మధువిక్రేత సరఘాసంకులమైన - 
క్షౌద్ర పటలము నుండి యచ్చ మధురమైన తేనె నోద్చి యందిచ్చునట్లు వారు దురవగాహార్థ 
భావ సంపన్నములైన కావ్యములనుండి మధురోజ్ఞ్వల రస భావములను సేకరించి యాస్వాద 
యోగ్యములు కావింతురు. విమర్శకుల యభిప్రాయములతోం బరిత లేకీభవించి తీరవలె 
నను నిర్భంధములేదు. వారు విమర్శలు విచక్షణతోం జదివి యోగ్య భావములను 
గ్రహింపవచ్చును. అయోగ్యములైన వానిని ద్యజింప వచ్చును. విమర్శల విషయమున 
నంధానుకరణము హానికరము కాని, యాలోచన సహితమైన పరశ మెప్పుడును అనర్థము] 


కా౭జాలందు. 





విమర్శక లక్షణములు :- కావ్య విమర్శ చేయంగడంగు వారందుకుందగిన యధికారమును 


సంపాందింప వలసిన యావశ్యక మెంతైననున్నది. వారు సాహిత్య శాస్త్ర నిష్ణాతులైన విద్వాంసులై . 


పూర్వకవి రచిత మహా కావ్యములతో బరిచయము కలిగి యుండవలయును. వారు 


విమర్శనీయ కావ్యమును సానుభూతితో బరిశీలించు సహృదయులై యుండవలయును. : 


వారు విమర్శనీయాంశము కావ్య ప్రవృత్తియే కాని కవి ప్రవృత్తి కాదని గుర్తుంచుకొన 
వలయును. అనంగా వారు గ్రంథస్థ విషయమునే కాని గ్రంథకర్త రూపశీల వర్తనాది 
విషయములను విమర్శింపంగూడదు. వారు కావ్య విమర్శ చేయునప్పుడు తమ్ము తమ 
భావములను విస్మరించి “అహంకార” పరిత్యాగము చేయవలయును. ఒక కవి సంపెంగ 
పూవును జక్కగా వర్ణించును. విమర్శకునకు సంపెంగపూవు రూపము కాని వాసన కాని 
గిట్టకపోవచ్చును. అట్టియెడ విమర్శకుడు కవి నా కిష్టము లేని సంపెంగ నింత రమ్యముగా 
వర్ణించినాందేమని యాతని దూయంబట్టరాదు. కవి సంపెంగ రూపవాసనాదుల నెంతంగా 
బరిశీలించి యనుభవించి యెంత స్పష్టముగా వర్ణించినాండనునదియే యాతండు పరిశీలింప 
వలసిన విషయము. ఇట్టి రసజ్ఞత “కహంకార పరిత్యాగ” మెంతైన నవసరము. అది లేనిచో 
నతండు కవిత్వమును దా నాస్వాదింప లేక పోవుటయే కాక దాని విషయమునందన 


విమర్శతో పఠించువారి భావములను గూడం గలుషీకరించును. విమర్శకులు రాగద్వేషములకు ' 


లోనుగాక సమదర్శనులై యుండవలయును. అనంగా గ్రంథకర్త మీంద వ్యక్తిగతముగాం 
దమకుంగల ఆదరము చేతనో అనాదరము చేతనో వారి గ్రంథముల నాకాశమున కెత్తుటయో 
యధఃపాతాళమున కణంచుటయో చేయరాదు. జీవితములోంగల స్నేహవైరములను 
మొగమోటములను విమర్శన సందర్భమున వారు లేశమైనను బరిగణింపరాదు. విమర్శ 
నిర్మాణాత్మకముగా నుండవలయునే కాని విధ్వంసనాత్మకముగా నుండరాదు. అప్పుడది యువక 
రచయితల కాదర్శప్రాయమై సారస్వతాభివృద్ధికి దోహదము చేకూర్చును. ఇట్టి గుణములు 
గల విమర్శకులు సారస్వత రసాస్వాదనమున కెన్నియో విధములం దోడ్చడి పరితృగౌరవాదర 
పాత్రులగుదురనుటకు సందేహింప నక్కణలేదు. 


ప్రాక్రతీచీ విమర్శన విధానములు: - ఉత్తమ విమర్శన మేకాలమందైన నేదేశమందైన నొక్క 
విధముగనే యుండు ననుట నిజమే కాని యాయా దేశములందలి విమర్శకులు విమర్శన 
సందర్భమున నాయాయంశముల కిచ్చు ప్రాధాన్యమునుబట్టి వారి విమర్శల విధానములలోం 


గొంత తారతమ్యము గోచరించును. పాశ్చాత్యులతోం బోల్చి చూచినచో విమర్శన సందర్భమున 
భారతీయులకుం జారిత్రికదృష్టి తక్కువగాంగనిపించును. పాశ్చాత్యులేదైన (గ్రంథమును 
విమర్శించుటకు ముందా [గ్రంథమును రచించిన కర్త యే దేశమందే కాలమందు నివసించెనో 
యప్పటి మత రాజకీయ సాంఘిక పరిస్థితు లెట్లుండెనో కర్త రచనపై వానికింగల ప్రభావమెట్టిదో 
పరిశీలన చేయుదురు. అందుచేం బాశ్చాత్య దేశములందలి విమర్శలలోంగావ్యముల 
చరిత్రతోపాటు కవుల చరిత్రకూడందెలిసి కొనుట కవకాశముండును. భారతీయులు కావ్య 
పరిశీలనమున కిచ్చినంత ప్రాధాన్యము కవి చరిత్ర పరశీలన కిచ్చియుండలేదు. అందుచేతనే 
పలువురు భారతీయ మహాకవుల నామములుతప్ప వారినిగూర్చి మనకింకేమియుం దెలియదు. 
పాశ్చాత్యులు కావ్యములకుం జరిత్రకుం దత్సమకాల జీవితమునకుం గల సంబంధమును 
విశేషముగాం జర్చింతురు. భారతీయులలో నా పరిశీలనమల్చముగా నుండును. 


కావ్యములకు శబ్బచ్చందములు బాహ్యరూపములనియు రసభావాదులాంతర 
రూపములనియుం జెప్పవచ్చును. భారతీయులు విమర్శ సందర్భమున నీ బహిరంత 
స్వరూపములు రెండింటికి సమట్రాధాన్యము నొసంగుదురు. అనగా గవులు శబ్దము 
లెట్లుపయోగించినారు అవి వ్యాకరణమున కనుగుణముగా నున్నవా లేవాయని వారు 
నిశితముగాం బరిశీలించి శబ్దదోషము లున్నచోంగావ్యము దుష్టమని నిరసింతురు. అంతుచేతనే 
సగుణములు అదోషములునైన శబ్దార్థములే కావ్యమని యొకలాక్షణికుండు నిర్వచించినాడు. 
పాశ్చాత్యు లాంతర స్వరూప విమర్శనమున కిచ్చునంత (ప్రాధాన్యము బహిస్స్వరూప 
విమర్శనమున కొసంగరు. 


రసము, ధ్వని, అలంకారములు, గుణములు, దోషములు, జెచిత్యముమున్నగు వానిని 
గూర్చి భారతీయ లాక్షణికులు కావించిన పరిశీలన మపారమైనది. వారు రచించిన లక్షణ 
(గ్రంథముల నవలోడించిన వారగుటచే భారతీయ విమర్శకులు కూడా వాని విషయమున 
నత్యంత (శద్ధవహింతురు. పాశ్చాత్యులు మొన్న మొన్నటివరకు రసధ్వన్యాదులను గూర్చి 
యంతగాంబరిశ్రమ చేసియుండలేదు.. వారి విమర్శలు మనోభావ పరిశీలనము, బెచిత్యము, 
సౌందర్యము మున్నగువానికి సంబంధించి యుండును. 


భారతీయ విమర్శకులలో లక్షణానుసరణ మెక్కువగాం గనిపించును. చిర 
ప్రతిస్టితములైన లక్షణములు కావ్యములలో మృగ్యములైనచో వారు వాని నల్పములుగాం 





బరిగణింతురు. రసపాత్ర వర్ణనాదుల సందర్భమునం గవుల స్వాతంత్ర్యమును వారంతగా 
నంగీకరింపరు. అనంగా వారికి సమయ సంప్రదాయాభిమాన మెక్కువ. పాశ్చాత్య 
విమర్శకులలోంగూడ గొందజు సంప్రదాయాభిమానులున్నను గొందలు నూతన ప్రయోగము 
లను, ఉత్మర్నావహమైన స్వాతంత్ర్యమును నిరసింపక పోవుటయేకాక యధికముగాం 
బ్రశంసింతురు. 


కావ్యమున కానందోపదేశములు రెండును ప్రయోజనములే. భారతీయులు కావ్యపఠన 
సందర్భమున సద్యఃపరనిర్దుతితోపాటు సదుపదేశమును గూడ వాంఛింతురు. పాశ్చాత్యులుపదేశ 
ప్రధానముకంటే నానంద సంధాన దక్షత్వమున కెక్కువ ప్రాధాన్య మొసంగుదురు. 


భారతీయుల విమర్శ లొకొక్కప్పుడు కావ్యవస్తువునుండి కావ్యకర్త జీవితము వరకు 
వ్యాపించుచుండును. అనగా నందుంగావ్య విమర్శతోపాటు వ్యక్తిగతమైన కావ్యకర్త విమర్శకూడం 
(బ్రవేశించుచుండును. ఇది ప్రశస్త విమర్శన పద్ధతికాదు. విమర్శకుల విమర్శకు: బాత్రము 
కావ్యవస్తువే కాని కావ్యకర్ళ జీవితముకాదు. పాశ్చాత్యులలో వ్యక్తిగత దూషణాదు లత్యల్పముగా 
గోచరించును. వారు కవి జీవితమునకుసు కావ్యవస్తువునకుగల సంబంధమును బరిశీలింతురు 
గాని, కవి వ్యక్తిగత గుణదోషముల జోలికింబోరు. 


ఆంగ్ల భాషాభ్యాస మధికమైన పిమ్మట భారతీయులు ప్రాకతీచీ విమర్శన 
విధానములను మేళవించి సద్విమర్శలు వెలయించుచున్నారు. ఈ విధానము సారస్వతాభివృద్ధి 
కెంతయు శుభసూచకము. గుణములు వైదేశికములైనను ఆదరణీయములే; దోషములు 
స్వదేశీయములైనను విసర్జింపదగినవే. 


2. లలిత కళలు - కవిత్వము 


అనాది కాలము నుండియు మానవుడు తన జీవితమును సౌఖ్యానందమయ 
మొనరించుటకై యనేక కృత్యము లాచరించుచునే యున్నాడు. వీనిలోంగొన్ని యుపయోగ 
దృష్టితోడను గొన్ని సౌందర్య దృష్టితోడను జేయంబడుచున్నట్లు కానవచ్చును. ప్రతిభా 
నైపుణ్యములకు6 దావలములైనవీనికన్నింటికి గళలను సామాన్య నామ మేర్చడినది. వీనిని 
వర్గీకరించి మన పూర్వులివి యజువది నాలుగు తెజింగులని వివరించినారు. ఇందుంగొన్ని 


మానవ జీవితమున కపరిహార్యములైనవి. కొన్ని యపరిహార్యములు కాకపోయినను ఆనంద 
ప్రదములగుటచే నాకర్షములైనట్టివి. వీనిలో మొదటి తెగకుం జెందినవి మానవ శరీర 
సౌఖ్యమునకును, రెండవ తెగకుం జెందినవి మానవ హృదయానందమునకుం దోడ్చడును. 
మొదటి తెగవానిని సామాన్య కళలనియు రెండవ తెగవానిని లలితకళలనియుం 
జెప్పుచుందురు. ఈ యిరు తెగల కళలను గూర్చియు రచింపంబడిన గ్రంథములు 
సంస్కృతములో ననేకములున్నవి, కాని వానిలోంబెక్కు ముద్రితములు గాక కాలగర్భముననే 
యడంగి యుండుట మన దురదృష్టము. 


లలితకళలను మాట యాంగ్రభాష యందలి '[1%6 Arts' అను పదమునకు 
బర్యాయముగా వాడంబడుచున్నది. చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము 
అను నైదును ఈ తెగకుంజెందినట్టివి. ఇవియన్నియు నానంద సంధాయకములేయైనను 
సూక్ష్మముగాం బరిశీలించినచో వీనియందించుక తారతమ్యము గోచరించును. ఇవి యొసంగు 
నానంద పరిణామమును బట్టియు, వీని స్వరూప స్వభావములను బట్టియు, వీని యందలి 
హెచ్చు తగ్గులను నిర్ణయింపవచ్చును, ఆకార లక్షణములందు వీనికి సారూప్యము లేకపోయినను 
నిర్వహించు ప్రయోజనమునందు మాత్రము నీసకి సాధర్యమున్నది. అది తమ్మా 
శ్రయించువారికి బ్రహ్మానంద సబ్రహ్మచారియెన యానందము నొసంగు సామర్ధ్యము నందు 
గాననగును. 


లలితకళ లింద్రియముల ద్వారా మానవ మానసముల కానందము చేకూర్చి తమ్ము 
పాసించువారికిం గించిత్మాలమైన నక్షయము విగళిత వేద్యాంతరమునైన (బ్రహ్మానందము యొక్క 
పరమార్థము నెటింగించును. బుద్ధి మంతులైన వారా విషయము గ్రహించి తాత్మాలికమైన 
కళానందము నుండి శాశ్వతమైన (బ్రహ్మానందమునకు దారిచూపు ప్రయత్నము లాచరింప 
వలయును. అట్లు చేసిననాండే వారి కళోపాసన సంపూర్ణ సాఫల్యము నందినదని చెప్పవచ్చును. 
లేనిచోం గళోపాసనా సమయమున నానందలోకమున విహరించి యది ముగిసినంతనేవారు 
మరల సుఖదుఃఖరాగద్వేషాది ద్వంద్వములతోం గూడిన దృశ్యమానలోకమున కరుదెంచు 
చుందురు. యోగీశ్వరులకును గళోపాసకులకును నిదియే భేదము. వారు నిరంతరము 
బ్రహ్మానంద సాగరమున నోలలాడుచుండ వీరెడనెడ దానిని జవిచూచి వికృతిని 
బొరయుచుందురు. 


చిత్రలేఖనము చక్షురింద్రియము ద్వారా మానసమున కానందము చేకూర్చును. 
కన్నులు ఫీవ గంభీరమైన సుందర చిత్రమును జూచినంతనే యావర్ణితములై మానసమును 
బహిర్లోక విస్మారకమైన యానంద రసమున నోలలార్చును. చిత్రలేఖనమున మనము చిత్రిత 
వస్తువు యొక్క సంపూర్ణమైన యాకారమునుగాక యందలి యేక దేశమును మాత్రమే దర్శింపం 
జాలుదుము. అదియునుగాక చిత్రకారుడు దృశ్యమును బాగుగా పరిశీలించి. తన 
మానసమునకు మెచ్చుగొల్పిన యొకానొక సమయమునందలి దాని విన్యాసమును మాత్రమే 
తన చిత్రమున రూపొందించును. ఆ క్షణము గడిచిపోయినచో నా దృశ్యము యొక్కస్థితియందు. 
గొంత మార్చు సంఘటిల్లును. ఈ మార్చును గూడ సూచింపందలంచినచోం జిత్రకారుండు 
మణియొక చిత్రమును రచింపవలసినదే. అట్లే వస్తువుల దశలును క్షణక్షణ చాంచల్య 
మానములగుచుండును. గావునం జిత్రకారుండా దశలన్నిటిని దన చిత్రమునం జూపంజాలం 
దు. అతని చిత్రము వస్తువు యొక్క ఏకైక దశా విన్యాసమును మనకుం బ్రదర్శింపంజాలు 
నంతే. 


శిల్పము కూడం గొంచెమించుమించుగా6 జిత్రలేఖనము వంటిదే. ఇదియుం 
జక్షురింద్రియము ద్వారా మానసమును రంజించునట్టిదే. ఇందును వస్తువుయొక్క కించిత్మాల 
స్థేయమైన యేకైక విన్యాసమే ప్రదర్శింపబడును. కాని, శిల్పియందు వస్తువును సంపూర్ణాక్ళతిగాం 
బ్రదర్శింపజాలును. శిల్పి చెక్కిన సమగ్ర విగ్రహములందు మనము ముందు వెనుకలను 
బార్య్వములను గూడ దర్శింపంజాలుదుము. చిత్రలేఖనమునకు దీనికిని గల మటియొక విశేష 
మేమనం జిత్రలేఖనమునవలెంగాక యిది త్వగింద్రియమునకుం గూడ గోచరించుట కవకాశము 
కలదు. చిత్రలేఖనమును మనము స్పృశించి చూచినచో నందలి విశేషమేమియును గ్రహింపం 
జాలము. శిల్చ్పముననట్లుగాక స్పర్శచే నందలి నిమ్నోన్నత భాగముల గుర్తించి పరిశీలింపం 
గలము. అంధునకు జిత్రలేఖనమును దదాలంబనమైన' పట పత్రాదికమును నిర్విశేషమే. 
శిల్బమునైనచో నాతండు చేతితోం దడవి చూచి స్పర్శ ప్రభావముచే దాని రామణీయకము 
నంతను గాక పోయినను గొంచెమైన. గ్రహించి యానందించుట కవకాశమున్నది. 


- సంగీతము శ్రవణేంద్రియముద్వారా మానసమునకానందము నుత్స్పాదించును. ఇది 
కేవల స్వరమయమై 'యున్నది. వివిధ స్వరముల విన్యాసముచేం గలుగు నొకనొక 
యనిర్వచనీయమైన సామరస్యముచే నిది:విను వారిడెందముల నాకర్షించి వారికం దేకాగ్రత 


2 


10 


కలిగించును. ఇదీ భావాశయము కాని రసాశ్రయముకాని కాదు. కేవలము స్వరొశ్రయమైనట్టిది. 
ఇది యొక విధముగాంజూచినచోం దాళలయాశ్రయమైన నృత్తము వంటిదని చెప్పవచ్చును. 
అయ్యునిది చిత్తాకర్షకత్వమున నితర కళలకుం దీసిపోదు. ఇది మానవులనే కాక ప్రాణవంతమైన 
జంతుజాలము నంతను దనదిస కాకర్షించుకొనంగలదు. అందుచేతనే “శిశుర్వేత్తి పశుర్వేత్తి 
వేత్తిగానరసంఫణిః” అను నానుడి యేర్చడినది. పంచేంద్రియములలో నితరములైనవాని కన్న 
(శ్రవణేంద్రియమునకెక్కువ బలసామర్ధ్యములున్నట్లు గోచరించును. రంజకమైన రాగాలాపము 
నాలించినంతనే యది విషయాంతర మగ్నమైయున్న దానినైన మనమును బలవంతముగా 
నాకర్షించి తదేకపరాణయము కావించును. పాశ్చాత్యులు లలితకళ లన్నిటికిని సమానమైన 
ప్రాధాన్యమునే యొసంగుదురు. భారతీయులట్లుకాక చిత్రలేఖన శిల్పములకంటే 
సంగీతమునకును, సంగీతమునకంటే నృత్యకవిత్వములకును నధికమైన ప్రాధాన్య 
మొసంగుదురు. దీనికి (శ్రవణేంద్రియ సమ్మోదము ద్వారా మానసమునకుం గలుగు 
నానందమున వారికి గల యభిమానమే కారణమై యుండును. 


నృత్యము భావాశ్రయమైనది. ఇది పదార్థాభినయాత్మకమై మార్గమని (ప్రసిద్ధి 
నందియున్నది. జనులు సాధారణముగా నృత్యనాట్యములందలి భేదము నారయం జాలక 
రెంటిని సమానార్థకములుగా వాడుచుందురు. కాని దశరూపకకారుండు “అన్యద్భావాశయం 
నృత్య” మ్మనియు, ధనికుడు “రసాశ్రయాన్నాట్యాద్భావాశ్రయం నృత్య మన్యదేవ” యనియు 
నా రెంటికిని భేదము నిరూపించియున్నారు. నాట్యము రసాశయమైనది. ఇంగు 
కావ్యార్థాభినయము గోచరించును. నృత్యమున నాంగికాభినయము ప్రాధాన్యము 'వహింప 
నాట్యము సాత్త్వికాఖినయ బహుళమై యొప్పారుచుండును. “అత్రనృత్యేదర్శనీయ మేవసర్వం 
భవతి. నతుశ్రవణీయమ్‌ నృత్యేకావ్య సంబంధాభావా దిత్యర్థః” అని దశరూపకవాఖ్యలలో 
నొకటగు ప్రభలో వివరింపబడియున్నది. దీనిని బట్టి నృత్యముకూడ నృత్తమువలెనే 
ఛవణేంద్రియమునకంటెం జక్షురింద్రియమునకే యెక్కువ ప్రీతి కలిగించునని తెలియుచున్నది. 
నృత్త నృత్యములకు గాత్రవిక్షేపక సామ్య మున్నప్పటికిని నృత్తమున లేని యనుకరణము 
నృత్యమున నుండుటచే నిది సర్వవిధముల దానికంటే సతిశయించుచున్నది. 
నృత్యమాంగికాభినయ బాహుళ్యమగుటచేం జిత్రలేఖన శిల్బములవలెనే చక్షువులకుం ట్రీతి 
సంధించును. కాని యవి వస్తువుయొక్క యేకక్షణ వ్యక్తమగు స్థిరవిన్యాసమునే సూచింపం 


11 


గల్లియుండ నృత్యము క్షణక్షణచాంచల్యమాన దశావిపర్యయమునుగూడ సూచింప 
జాలియుందును. 


కావ్యము రసాత్మకమయినది. ఇది శ్రవణేంద్రియమున కపార ప్రీతి కలిగించి మనస్సు 
నధికముగా నాకర్షించును. ఇతర లలితకళలందెచ్చటను లేని వాక్సాహాయ్యము దీనికింగలదు. 
ఈ సాహాయ్యముచే గవిదృశ్యములమ సమగ్రముగా వర్ణించి వానిని బరితల మనఃఫలకముల 
సాక్షాత్మరింపంజేయును. ఈ విధముగా నిందు సంగీతమును జిత్రలేఖనమును మిశ్రితములై 
యుండి మానసమున కమేయానందము నందించుచున్నవి. కవి వాక్కుల సాయమున 
బమ్మెరపోతనవలె దివ్యసంగీతమును వినిపించగలండు. తిక్కనా మాత్యునివలె క్షణక్షణముమార్చు 
చెందుచుండు దృశ్యములదశావిన్యాసములను జక్కగాం జిత్రింపంగలండు. వాక్ష్రభావ 
మింతింతని చెప్పనలవికాదు. ఈ వాక్కే లలితకళలలోం గావ్యమున కగ్రస్థాన మొసంగుచున్నది. 


సప్తసంతానములందేకాక లలిత కళలలోంగూడం బ్రశస్తిగాంచి ఖిలము గాకుండ 
శాశ్వతముగా నుండునది కవిత్వమే. సంగీత నాట్యములు రెండును దత్మర్తలు పాడుచుం 
బ్రదర్శించుచు నుండునంతకాలమే మనకానంద మొసంగంజాలును. చిత్రలేఖనము 
కాలక్రమమున మాసిపోవుట కవకాశమున్నది. శిల్పము శిలామయమగుటచేం గొంతదీర్ధకాల 
ముండ జాలినను శాశ్వతము మాత్రము కాదు. కవిత్వము శబ్బమయమగుటచేం బ్రపంచమున 
శబ్బముండునంతకాల మక్షరమ్రైయుండంజాలును. ఈ విధముగా శాశ్వతత్వమును 
బట్టిచూచినను లలితకళలలోం గవిత్వమునకే యగ్రస్థానము. 


నాటకము కూడ నొక కావ్యభేదమే. కాని యిది దృశ్యకావ్యము. (శ్రవ్యకావ్యములలో 
(శ్రవణేంద్రియమునకుం బ్రీతి సంధించు శక్తియే హెచ్చు. దృశ్య కావ్యమగు నాటకము చక్షుః 
శ్రవణేంద్రియములు రెండింటికిని సంపూర్ణమైన యానందము చేకూర్చును. ఇది లలిత 
కళలైదును ఏకత్రమూర్తీభవించియుండు సమాహారకళ. శ్రవ్యకావ్యములలో మనోనయన 
మాత్రగోచరములగు దృశ్యములు దృశ్యకావ్యములందుం జర్మ చక్షువులకుం గూడ గోచరించి 
యింతింతనరాని సంతోషము సంతరించును. అందుచేతనే లలితకళలలోం గావ్యమునకువలెం 
గావ్యములలో నాటకమున కగ్రతాంబూలము లభించుచున్నది. 


9. కావ్యసోవానము 


1. కావ్యస్వరూప నిర్వచనములు 3 


కవి శబ్దము మొదట వేదములందుం బరమాత్మ పరముగా వాడబడినది. తరువాత 
నది పరమాత్మ సాక్షాత్మారమునందిన బుషులకు వాడంబడినది. వేదమంత్రములను దర్శించిన 
మహర్షులు కవులు. వారి కావ్యము లుపనిషదాదులు. లౌకిక కావ్యములైన రామాయణ 
మహాభారతములను రచించిన వాల్మీకియు వ్యాసుండును గూడ బుషులే. వారు దివ్వదృష్టిచే 
బ్రపంచ రహస్యము లారసి, లోకజ్జులై లోకోత్తర వర్ణనాత్మకములైన మహాకావ్యములు రచించిరి. 
ఆరంభమున వేదముల దర్శించినవారు బుషులగుటచేతను, బుషి కానివాడు కావ్యము రచింపం 
జాలం (నాజఒ నృషిః కురుతేకావ్యమ్‌) డనియుం, గవిక్రాంతదర్శియనియు నానుడు లేర్చడినవి. 
క్రాంతదర్శియనగాం జర్మ చక్షువుల కతీతములైన విషయములను గూడంజూడంజాలిన 
వాడంని యర్థము. 


దర్శనమాత్రముచే నెవ్వరును గవులు కాంజాలరు. ముందు దర్శించి తరువాత 
దర్శించిన దానిని వర్ణింపవలయును. దర్శన వర్ణములవలన లోకమునంగవి యను 
ప్రసిద్ధికలుగుననియు _ (దర్శనా ద్వర్ణనాచ్చాధ రూఢాలోకే కవిశ్రుతి; ద్రష్టమైన వాల్మీకి 
వర్ణనానంతరమే (రామాయణ రచనానంతరమే) కవియను యశస్సు నార్జించెననియు, 
భట్టతౌతుండు చెప్పియున్నాడు. ప్రతిభాశాలియై నిపుణముగా వర్ణించువాందే కవియని భామహుని 
యభిప్రాయము. ప్రతిభావంతుండుకాని వస్తువులను లెస్సగా దర్శింప జాలండు. వస్తువులను. 
దర్శించినవానికింగాని వానిని జక్మగా వర్ణించు శక్తి సమకూరదు కావున వస్తువులను దర్శించుట, 
దర్శించిన వస్తువులను వర్ణించుట కవి యొక్క ముఖ్య లక్షణములు: 


కవనీయము (వర్ణనీయము) కావ్యము. లోకోత్తర వర్ణనా నిపుణుందైన కవి కర్మ 
కావ్యమని మమ్మటుండు. లోకోత్తర వర్ణనా నైపుణ్యము ప్రతిఖైక సాధ్యము. ప్రతిభ దేవతాను 


గ్రహ సంపాద్యము. దేవతానుగహము తపస్సంపాద్యము. తపస్సు బుషి వ్యాపారము. 
అందుచేతనే బుషికానివాండు కావ్యము నిర్మింపజాలండనుమాట కలిగినది. కావ్యాంగముగాని 
శబ్దముగాని,న్యాయముగాని, విద్యగాని, కళగానిలేదు. అందుచేం గవిపై మహత్తరభారమున్నది. 
'కవి కాకపోవుటలో నధర్మమేమియులేదు. అందువలన మృతిగాని శిక్షగానికలుగ నేరదు. 
కాని కుకవిత్వము మాత్రము సాక్షాన్మరణమే.* కుకవిత్వము చెప్పుటకంటే నసలు చెప్పకుండుటే 
మేలని దీని అభిప్రాయము. 


కవికర్మ కావ్యమని తేలినది. ఇంక దాని స్వరూపము నారయుదము. కావ్యము 
నొకవ్యక్తితోం బోల్చి పూర్వలాక్షణికులు దాని స్వరూపము నిర్ణయించుటకు యత్నించిరి. వ్యక్తి 
వలెనే కావ్యమునకుం గూడ దేహాత్మలు 'గుణాలంకారములు మున్నగునవి యుండును. 
ప్రాచ్యలాక్షణికుల కాద్యుందైన భరతుడు కావ్యమున కితివృత్తము శరీరమనియు రసము 
తత్పౌందర్య . హేతువనియు నుడివెను. క్రీ.శ.౫వ శతాబ్దికి చెందిన భామహుండు (శ్రవ్య 
కావ్యచర్చగావించి “సహితములైన శబ్దార్ధ్థములు కావ్య” మని చెప్పెను. ఇతని యభిప్రాయము 
ననుసరించి శబ్దార్థయుగళమే కావ్యశరీరము. అలంకారములు దీనికి సౌందర్యము కలిగించును. 


క్రీశ. 6వ శతాబ్దియందలి దండి “ఇష్టార్ధ వ్యవచ్చిన్నమైన పద సమూహమే” కావ్యమని 
చెప్పెను. రమణీయమైన యర్థముతోంగూడిన పదముల సమూహము కావ్యమని దీని యర్థము. 
ఇష్టార్థవ్యవచ్చిన్నమగు విశేషణము వాడినను ఇతండు పదసమూహమునకే ఎక్కువ ప్రాధాన్య 
మొసంగెను. ఇతని మతమునం బదసమూహమే కావ్యశరీరము. గుణములు తత్సౌందర్య 
హేతువులు. ' 


క్రీ.శ. 6వ శతాబ్దివాండగు వామనుండు గుణములచే నేర్చడు రీతి కావ్యాత్మయనియు 
నలంకారములు తత్పౌందర్యపోషకములనియు నుడివెను. ఇతండు భామహు ననుసరించి 
శబ్దార్థముల సమాహారమే కావ్యశరీరమని యభిప్రాయపడెను. 


1. నస శబ్లో న స న్యాయోన సావిద్యాన సా కళా 
జాయతే యన్న కావ్యాంగ మతో భారో మహా కవేః 


2.  నాకవిత్వ మధర్మాయ మృతయే దండనాయ చ 
కుకవిత్వం పునః సాక్షాత్‌ మృతి రాహు ర్మనీషిణః 


ధ్వన్యాలోక కర్తయైన యానందవర్ధనుండు కావ్యశరీరమును గూర్చి యిదమిత్ధమని 
చెప్పియుండలేదు. కాని తరువాతి వ్యాఖ్యాతలు కొందలు శబ్దార్థయుగళమును గొందటు 
చారుత్వాతిశయముతోం గూడిన విశిష్టార్థమును (బ్రకాశింపంజేయు శబ్దమును అతండు 
కావ్యశరీరముగాం జెప్పినట్లూహించిరి. ఇందలి రెండవ యభిప్రాయమునకును దండి 
యభిప్రాయమునకును భేదమే లేదు. లోచనకర్తయెన అభినవగుప్తండు కూడ శబ్దమే కావ్య 
శరీరమని భావించెను. 


తరువాతి లాక్షణికులలోం (బధానులైన మహిమభట్టు, కుంతకుండు మున్నగువారు 
శబ్దార్థయుగళమే కావ్యశరీరమని సూచించిరి. రసగంగాధర కర్తయైన జగన్నాధుడు దండివలే 
శబ్దమునకే ప్రాధాన్య మొసంగెను. 


శబ్దార్థములు రేండును అవినాభావసంబంధమును కలిగియుండుననుమాట నిజమే. 
అందుచేతనే కాళిదాసు పార్వతీపరమేశ్వరులను “వాగర్థా వివసంప్కక్తైౌ ” అని వర్ణించెను. 
కాని శబ్దము కావ్య బహిస్స్వరూపమును మాత్రమే సూచించును. అర్ధము దాని యాంతర 
ప్రవృత్తిని సూచించును. లాక్షణికులు కావ్యాత్మయని చెప్పిన రసాలంకారగుణరీతి 
ధ్వన్యనుమానౌచిత్యాదులన్నియు నర్థము నాశ్రయించినవే. అందుచేంగావ్య బహిస్స్యరూపము 
శబ్దమే యనియు వ్యక్తిసామ్యమును బట్టి చూచిననో నదే కావ్యశరీరమగు ననియు నూహింప 
వచ్చును. 

మన లాక్షణికులు పలువురు కావ్యమును బలువిధముల నిర్వచించియుండిరి. అందుం 
గొన్ని ముఖ్యములైనవి (క్రింద నొసంగబడుచున్నవి. 


సహితములైన శబ్దార్థములు కావ్యము (భామహుడు). ఇష్టార్ధ వ్యవచ్చిన్నమైన పదావళి 
కావ్యము (దండి). గుణాలంకార యుక్తములైన శబ్దార్థములు కావ్యము (వామనుండు). 
అదోషములు, సగుణములు, సాలంకారములు అయిన శబ్బార్థములు కావ్యము. అవి 
యొక్కొక్కప్పు డనలంకారములుగూడం గావచ్చును (మమ్మటుడు). రసాత్మకమైన వాక్యము 
కావ్యము (విశ్వనాథుండు). నిర్జోషము గుణాలంకార రసవంతము నగు వాక్యము కావ్యము 
(భోజరాజు). గుణాలంకారరీతి రసోపేతమైన సాధు శబ్దార్ధ సందర్భము కావ్యము(పీయూష 
. వర్షుడు). రమణీయార్థ ప్రతిపాదకమైన శబ్దము కావ్యము(జగన్నాధుండు). రసాలంకారయుక్తము 
సుఖవిశేష సాధనము నైనదీ కావ్యము (కేశవమిశ్రుండు). 





15 


పై నిర్వచనములలో దేహాత్మలతోం గూడిన కావ్య సమ(గ్రస్వరూపము చెప్పబడినది. 
ఈ నిర్వచనములను గావించునప్పు డాయా లాక్షణికులు తమకు బూర్వమందుండిన 
లాక్షణికులు చెప్పిన వానియందలి దోషములను జూపి యంతకంటే నుత్తమమైన నిర్వచనమును 
జెప్పుటకు యత్నించిరి. ఆ యభిప్రాయములు దిగ్మాత్రముగా నిట సూచింపంబడుచున్నవి. 

దండి మనోహరార్థ సమలంకృతమైన పద సమూహము కావ్యమని చెప్పి యందల్పమైన 
దోషమును గూడ నుపేక్షింపరాదని భావించెను. మమ్మటుండు శబ్దార్థ యుగళము కావ్యమని 
చెప్పి యా శబ్దార్థములు సగుణములు నిర్షోషములు సాలంకారములునై యుండవలెనని 
సూచించెను. “అనలంకృతే పునఃక్వాపి” యనుటవలన నొకానొకచో నలంకారములు 
స్ఫుటముగా లేకున్నను గావ్యత్వమునకు హానిరాదని వ్యాఖ్యాత సూచించెను. దండి 
మమ్మటులిరువురును గావ్యము నిర్జోషమై యుండవలెనని నొక్కి చెప్పిరి. మమ్మటుండది 
యదోషమై యుండుటేకాక సగుణము సాలంకారమునై కూడ నుండవలెనని భావింఛెను. 


లోకమున దోషరహితమైన కావ్యమేదియు నుండదనియు, నదోషత్వమే 
కావ్యమునకుం బ్రధానలక్షణమైనచో ధ్వని ప్రాధాన్యమును బట్టియుత్తమ కావ్యములు గావలసిన 
పెక్కసలు కావ్యములే కాకపోవలసి వచ్చుననియుం దెల్పి, పైవారి యభిప్రాయములను 
విశ్వనాధుండాక్షేపించెను. మభీయు నతండు రసముకావ్యమున కాత్మభూతమని యంగీకరించి 
నప్పుడు గుణములు లేనిచో రసముండదు కావున గావ్యము సగుణమై యుండవలెనని వేటే 
చెప్ప నక్కజలేదని భావించెను. అలంకారములవలె రసధర్మములు కాకపోవుటచే నలంకారములు 
లేకున్నను గావ్యము రసవంతము కావచ్చుననియు, నందుచేంగావ్యము సాలంకారమై 
యుండవలె ననుటయు ననవసరమే యనియు నతండు తెలిపి రసాత్మకమైన వాక్యము 
కావ్యమను నిర్వచనము కావించెను. జగన్నాథుడు మమ్మట విశ్వనాథుల నిర్వచనముల 
రెంటిని ఖండించెను: లోకమున “ఈ కావ్యము దుష్ట మను వ్యవహారముండుటచే దుష్టత్వము 
కావ్యమునకు హాని చేకూర్చదనియు గుణాలంకారసహితములు కాకున్నను వ్యంగ్యార్థ 
భూయిష్టములై యుత్తమ కావ్యములనిపించుకొనునవి పెక్కుందుటచేం గావ్యము సాలంకారము 
సగుణమునై యుండవలె ననుట వ్యర్థమనియు నాతండు మమ్మటుని నిర్వచనము నధిక్షేపించెను. 
రసాత్మకమైన వాక్యమే కావ్య మన్నచో రసస్పర్భలేని వస్త్వ్వలంకార ధ్వనియుక్తములైన కావ్యములు 
కావ్యములు కాకపోవలసి వచ్చుననియుం బ్రాబీనులు కపిబాల విలాస జల పాతాదులను 


గూర్చి వర్ణించిన వస్త్వలంకారధ్వని ప్రధానములైన కావ్యములు పెక్కుగలవనియుందెల్పియతం 
డు విశ్వనాధుని నిర్వచనమును గూడ ఖండించెను. రమణీయార్థ ప్రాతిపాదకమైన శబ్దము 
కావ్యమని జగన్నాధుని నిర్వచనము. దీనికిని దండి నిర్వచనమునకును భేదమేమియులేదు. 


మన .లాక్షణికులవలెనే పాశ్చాత్య విమర్శకులుకూడాం గవిత్వమును నిర్వచింప 
యత్నించియుండిరి. వారు రసధ్వన్యలంకారాదులను గూర్చి ్రాచ్యలాక్షణికుల యట్లంత 
నిశితముగాం బరిశీలనము చేయనప్పటికిని వారు కావించిన నిర్వచనములలోం గొన్ని 
యలంకార మతమునకును, గొన్ని రసమతమునకును జెందినట్లు కన్పించును. గోల్డుస్మిత్తు, 
లేహన్సు మొదలగు వారలంకార మతమునకును, వర్చువర్తు, జాన్‌ కేబల్‌ మొదలైనవారు 
రసమతమునకు సంబంధించిన వారని చెప్పవచ్చును. మొదటి తెగవారు కావ్య 
బహిస్స్వరూపమును మాత్రమే చెప్పియుండ రెండవ మతమువారు దాని యాంతర 
స్వరూపమునుగూడ భావించినట్లు గోచరించును. 


భావనావ్యక్తీకరణమే కవిత్వము (The Expression of imagination). భావన 
కొక విధమైన భ్రాంతిని గలిగించునట్లు పదముల నుపయోగించు కళయే కవిత్వము(1 ౧8 
art of employing the words insuch a manner to produce illusion on the 
imagination) సౌందర్యమును గణబద్ధముగా సృజించుటయే కవిత్వము (The rhyth- 
mic creation of beauty) అనునవి మొదటి తెగవా రొనరించిన నిర్వచనములు. ఆవేశ 
మప్రయత్నముగా మూర్తీభవించియుండు పదములును భావములునుగాక కవిత్వమనం 
గానింకేమియని జాన్‌స్టూవర్ట్‌ మిల్‌ సూచించి యుండెను 'శక్తివంతములగు భావములు 
సహజముగా నుప్పొంగుటయే కవిత్వమని వర్చువర్తిను, ఉప్పాంగిపోవు భావప్రవాహమునకం 
బరీవాహమే కవిత్వమని జాన్‌కేబల్‌ అనునతండును గవిత్వమును నిర్వచించియుండిరి. ఈ 
నిర్వచనములు గ్రౌంచద్వంద్వ వియోగోత్సమైన యాదికవి శోకమే శ్లోకత్వమందెనను 


1" What is poetry but the thoughts and words in which emotion 
spontansously.embodies it self. 


2: Poetry is the spontaneous over-flow of powerful feelings. 


3. Poetry is vent for over - charged feelings. 


17 


నానందవర్ధనుని భావమునకుం బ్రతిబింబముగా నున్నవి. ఇందు రససిద్ధాంతము పూర్తిగా 
వ్యక్తము చేయంబడకున్నను దాని ఛాయలు మాత్రము గోచరించుచున్న వనుటలో 
సందేహములేదు. 


ఈ విధముగా (ప్రాచ్యలాక్షణికులును బాశ్చాత్య విమర్శకులును గావించిన 
నిర్వచనములలో6 గావ్యముయొక్క దేహాత్మలు రెండును స్పృశింపంబడినవి. కొందు 
శబ్దార్థములు రెండునుగలసి కావ్యమనిరి. మరికొందజు విశిష్ట లక్షణములు గల శబ్దమే 
కావ్యమనిరి. మొదటివారు కావ్యము యొక్క బహిరంతః. స్వరూపములు రెండింటిని జత 
చేసిరి. రెండవవారు బహిస్స్వరూపమును మాత్రమే వ్యక్తము చేసిరి. సూక్ష్మముగాం 
బరిశీలించినం బైయిరు తెగల వారి యభిప్రాయములును యథార్థములే. 


2, కావ్య హేతువులు : 


భగవంతుని సృష్టిలో మానవునికి గల విశిష్టత కితర జీవులకు లేని జ్ఞాన మాతనికిం 
గల్దుటయే కారణము. ఇట్టి జ్ఞానము పుష్కలముగా నున్నను మానవు లెల్లరును కవులు కాం 
జాలరు. కవితా కౌశల మబ్బుటకుం గొన్ని హేతువు లుండవలయును. వీనినే సంస్కృత 
లాక్షణికులు కావ్య హేతువులని పేర్కొనియుండిరి. 


శక్తిర్నిపుణతా లోక శాస్త్ర స్త కావ్యాద్యవేక్షణాత్‌ 
కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతిహేతు స్తదుద్భవే. 


అని కావ్య ప్రకాశమున కావ్య హేతు వుగ్గడింపంబడినది. శక్తిలోకమును అ 
గావ్యాదులను జూచుటవలనగలుగు నైపుణ్యము, కావ్య తత్వము నెరంగు పెద్దల శిక్షను బొంది 
తదనుగుణముగా నభ్యాస మొనర్చుట అను మూండును కలసి కావ్యహేతువని దీని భావము. 
“ఇతి హేతు స్తదుద్భృవే” అని యేకవచనము వాడుటచే నీ మూండును భిన్న భిన్న హేతువులు 
కావనియు నీ మూండింటి కలయిక వలన నేర్చడిన గుణ విశేషమే'కావ్యోత్పత్తికి హేతువనియు 
వ్యక్తమగుచున్నది. ఇందలి శక్తి నభినవగుప్తుండు ప్రతిభ యని పేర్కొని, యది అపూర్వ వస్తు 
నిర్మాణక్షమమైన ప్రజ్ఞయని నిర్వచించి యుండెను. భామహుండు నవనవోన్మేష శాలినియైన 
ప్రజ్ఞయే ప్రతిభయని వక్కాణించెను. ఈ ప్రజ్ఞ గల మానవుండు లోకోత్తర చమత్కార 
కారియైన కావ్యమును సృష్టించంజాలును. ఇది లేనిచో నితర గుణములెన్ని యున్నను ఉత్తమ 


18 


కావ్య రచనాదక్షత కలుగ నేరదు. అందుచేతనే “కావ్యంతు జాయతే జాతు కస్యచి త్ర్రతిభావతః 
” అని భామహుండు చెప్పియుండెను. ఈ ప్రతిభ కావ్య హేతువులో నేకదేశము. 


కావ్యహేతువులోని రెండవ భాగము నిపుణత, తాము నివసించు. లోకములోని 
వ్యక్తులను వస్తువులను దత్రవృత్తులను సూక్ష్మముగాం బరిశీలించుట వలనను, శాస్త్రములను 
(శద్ధగాం బరించుట వలనను మానవులకు గొంత నిపుణత లేదా జ్ఞానము కలుగును. దీనికి 
వ్యుత్పత్తి లేక పాండిత్యమని పేరు. ఇది సహజమైన ్రతిభాశక్తి కనేక విధముల వన్నె 
చేకూర్చును. ఇది కలవారే విద్వత్మవులు. “విద్వత్మవయఃకవయః కేవల కవయస్తు కేవలం 
కపయః” అను వాక్యమును బట్టికావ్యహేతువున వ్యుత్పత్తి కెంత (ప్రాముఖ్యమున్నదో 
తెలియవచ్చుచున్నది. మానవుండెంత ధన సంపన్నుం డైనను విద్యాభ్యాసము లేకున్నచోం 
బండితుండు కాంజాలనట్లెంత ప్రజ్ఞావంతుండైనం బాండిత్యము లేనిచో నుత్తమ కావ్య 
నిర్మాణదక్షుందు గాంజాలడు. 


కావ్య హేతువు. నందలి మూండవభాగము కావ్యజ్ఞులైన పెద్దల శిక్షను బొంది 
తదనుసారముగా నభ్యాసము కావించుట. కావ్యజ్ఞులైన పెద్దల శిక్షను బొందుట యొక విధముగా 
వ్యుత్పత్తిలోని భాగమే. ప్రతిభా పాండిత్యము లెంత యధికముగా నున్నను అభ్యాసము లేనిచో 
మానవుండు కావ్యము రచించలేండు. ఒకవేళ రచించినను అభ్యాసహీనతచేత నతనికి సరళ 
సుందరమైన శైలి యలవడదు. అనంగననంగ రాగ మతిశయిల్లునట్లును, వ్రాయంగా వ్రాయం 
గా ధారాళమైన కవిత్వ మలవడును. అందుచేం గావ్యహేతువున నభ్యాసమునకు గూడ 
సముచితమైన స్థానము కలదు. 


ప్రతిభా వ్యుత్పత్త్యభ్యాసముల కలయికయే కావ్య హేతువని తేలినది. రూపసం 
పల్లావణ్యములవలెం ప్రతిభా .వ్యుత్పత్తు లన్యోన్య సంబంధము కలిగి యుండునని 
రాజశేఖరుడు కావ్య మీమాంసలో జెప్పియున్నాడు. పై మూండు గుణములను సమాన 
భాగములుగా గలవారే మహాకవులు కాంజాలుదురు. అట్లు లేనిచో గావ్యరచనా దక్షత 
యబ్బినను అట్టివారు మహాకవి శబ్దమున కర్ణులు కా౭జాలరు. కాళిదాసాది సంస్కృత 
కవుల యందును, నన్నయ తిక్కనాది పూర్వాంధ్రకవుల యందును త్రిగుణాత్మకమైన యీ 
కావ్యహేతువు సమగ్రముగా గానంబడును. అందుచేతనే వారు మహాకవులు కా౭జాలిరి. 
అట్టివారిని గూర్చియే ఆనందవర్ధనుండు “అపారే కావ్య సంసారే కవి రేవ ప్రజాపతికి అని 
నుడివి యుందెను. 


కావ్య ప్రకాశమున ప్రతిభకు గారణము నిరూపింపబడి యుండలేదు. 
పండితరాయలు దానికి రెండు కారణములను నిరూపించెను. వ్యుత్సత్య భ్యాసములు 
దేవతానుగహము. ఒకానొకండు తొల్త ప్రతిభాహీనుండైనను బాండిత్యము సంపాదించిన 
పిమ్మటం (బ్రతిభాశాలియె కావ్యరచన కావింపంజాలుచున్నాండు. ఇచ్చట నతని ప్రతిభకు 
వ్యుత్పత్త్యభ్యాసములే కారణములని చెప్పవచ్చును. ఒకానొకండు వ్యుత్పన్నుండు కాలేకపోయినను 
దేవతాప్రసాదమువలన నపూర్వ మైన (ప్రతిభకుందావలమై మహాకావ్య రచనాధ్యక్షుండగు 
చున్నాండు. కాళిదాసు, తెనాలి రామకృష్ణుండు మున్నగువారిని గూర్చి లోకమునం బ్రచారమున 
నున్న కథ లిందుకుం దార్మాణములు. ఇచ్చటం (బ్రతిభ దేవతా ప్రసాద లబ్ధమైనది. కారణమైన 
ప్రతిభ యందలి దై వ్రవిధ్యమును బట్టి కార్యమైన కవిత్వమందును ర వనిధ్య మేర్చడును. 


రాజశేఖరుండు కావ్యమీమాంనలో ప్రతిభావ్యుత్పత్తులలో (ప్రతిభ (శ్రేష్టమని 
యానందవర్ధనుండభిప్రాయ పడినట్లు సూచించెను. దేవతా ప్రసాద లబ్ధమైన ప్రతిభ వ్యుత్పత్తి 
కృతమైన దోషమును మజుగు పుచ్చంజాలును. 

అవ్యుత్పత్తి కృతో దోషః శక్తా సంవ్రియతే కవేః 

యస్త్వశక్తికృత స్తస్య ర్సుడిత్యే వావభాసతే. 

వ్యుత్పత్తి లోపముచేంగలుగు దోషము ప్రతిభచేం గప్పి వేయబడును. ప్రతిభాలోపముచేం 
గలుగునది వెంటనే బయలుపడునని దీని యర్థము. దీని వలన వ్యుత్పత్తి కంటెం (బ్రతిభయు 
వ్యుత్పత్త్య భ్యాసజనితమైన (ప్రతిభకంటె దేవతావర (ప్రసాద లబ్ధమైన (ప్రతిభయు నెక్కువ 
శ్రేష్టములని వ్యక్తమగు చున్నది. ఈ ప్రతిభా గుణ సంపద చేతనే పరిచిత పూర్వములైన 
వస్తువులైనను గావ్యమున నిత్య నూతనములుగా గోచరించుచున్నవి. కవియై పుట్టిన వాని 
యందే యీ గుణ విశేషము పుష్మలముగాం గావించు చుండును. 


త కావ్యాత్మ 9 

సాధారణముగా గావ్యమును గాంతతోం బోల్బుచుందురు. కాంతకు దేహగుణభూష 
ణాదులన్నియు సౌందర్యావహులే యైనను అందు ఆత్మ లేదా ప్రాణము ప్రధానమైనది. అది 
లోపించినచో నితరాంగము లెన్ని యున్నను సౌందర్యము సిద్ధింపదు. కావ్యాంగములైన 
రసాలంకార గుణాదులలో నాత్మ స్థానీయ మేదను విషయమునంబూర్వ కాలమునుండియు 


20 


లాక్షణికులలో భిన్నాభిప్రాయములు గోచరించుచున్నవి. తేనె యెల్లరకును మధురముగానే 
యుండునట్లు కావ్యాస్వాదము కూడ నెల్లరకు నానందదాయకముగానే యుండును. కాని 
యా యానందానుభూతిని మాటలతో వ్యక్తము చేయవలసి వచ్చినప్పుడు మతభేదము 
లుప్పతిల్లినవి. 


ప్రాచ్య లాక్షణికు లందటికిని భరతముని గురుప్రాయుండు. ఇతని నాట్యశాస్తము 
భారతీయ లక్షణ గ్రంథములలో మొట్టమొదటిది. దీనిలోని సూత్రముల నాధారము చేసికొనియే 
తరువాతం బెక్కు లక్షణ (గ్రంథములు వెలసియున్నవి. భరతుని దృష్టిలోం గావ్య మనంగా 
రూపకమే. నాటక ప్రయోగ సమయమున సహృదయుండగు సామాజికుం డనుభవించు 
సాత్త్వికానందమే రసమనియు, రూపక సౌందర్యమునకు మూల మదే యగుటచే నదియే 
రూపకములందు ప్రధాన మనియు నతండు వివరించెను. ఈ విషయమున నతందు తనకుం 
బూర్వుండైన నందికేశ్వరుని మతము ననుసరించెనని చెప్పుదురు. అతని మతమునం 
గావ్యమున కితివృత్తము శరీరము, రసము తత్పౌందర్య కారణము. 


భరతునికిని ఆనంద వర్ధనాచార్యునికి నడిమి కాలమునం గావ్య స్వరూప నిరూపణము 
చేయుటకై పెక్కురు పెక్కు విధములం బ్రయత్నించిరి. కాని వారందటజును గావ్య బహిస్స్వరూప 
నిర్ణయమునకే కాని యంతర్జీవ పరిశీలన కంతగాం బాటుబడి యుండలేదు. రస సిద్ధాంతము 
నందలి సామంజస్యమును గుర్తించినప్పటికిని వారు తమ తమ నూత్న సిద్ధాంతములకు 
దోహదము కల్పింపవలెనను నుత్సాహములో దానికిం దగినంత ప్రాధాన్య మొసంగుట 
కంగీకరింపరైరి. భరతుండు రసమును గేవల రూపక సంబంధిగా జెప్పుటయు, ఏ రస 
పోషణమునకు నవకాశములేని స్వల్ప రచనలలో రసానందము పొందుట దుర్లభమగుటయు 
వారు భిన్న సిద్ధాంతములను నెలకొల్పుటకు హేతువులైనవి. 


అట్టి వానిలో నలంకార ప్రాధాన్య సిద్ధాంత మొకటి. దీనిని న్థాపించినవాండు ర్‌వ 
శతాబ్దికి జెందిన భామహుందు. ఇతని గ్రంథము భామహాలంకారము శబ్దార్థములు కావ్య 
శరీరమనియు, మానవుల శరీరమున కలంకారములు (భూషణములు) వన్నె చేకూర్చు విధమున 
వక్రోక్తి మూలకములైన యలంకారములే కావ్య శరీరమునకు వన్నె చేకూర్చుననియు నందుచే 
నవియే కావ్యములందుం బ్రధానములనియు నితని యభిప్రాయము. కావ్య సౌందర్యమునకు 
మూలకారణమైన వక్రోక్తిలేనిచో రీతియేదైన నుపాదేయము కా౭జాలదనియు నందు 


21 


వైదర్భీగౌడిభేదము లనవసరములనియుం దెల్పి యితండు రసమును గూడ రసవదలంకారమను 
పేరు నాకయలంకార భేదముగాం బరిగణించెను. 


క్రీశ. 6వ శతాబ్దియందుండిన. దండి భామహుండుగ్గడించిన యలంకారములు 
కావ్యమునకు బహిస్సాందర్యము మాత్రము కలిగించుననియు, నంత స్ఫౌందర్యమునకు 
గుణములే కారణము లగుటచే నవియే కావ్యము నందు బ్రధానములనియు నభిప్రాయ 
పడెను. ఇతండు గుణ (ప్రాధాన్యవాది. ఇతని లక్షణ [గ్రంథము కావ్యాదర్శము. భామహునివలె 
నితండును రసమును రసవదలంకారముగానే పరిగణించెను. 


భామహుండును దండియుం గావ్య బహిరంత స్సౌందర్య హేతువు లేవని పరిశీలించిరి. 
కాని యాత్మ స్వరూపమును బరిశీలించి యుండలేదు. “రీతిరాత్మాకావ్యస ” యని యాత్మ 
విషయమును మొట్టమొదట నుగ్గడించిన వాండు క్రీ.శ. 9వ శతాబ్ది యందలి వామనుందు. 
మానవ శరీరమునకు వలెనే కావ్య శరీరమునకును ఆత్మ యున్నది. కాని యలంకారములు 
శోభా హేతువులు కొంజాలవనియుం గావ్యమునకట్టి యాత్మ విశిష్టపద రచనాత్మకమైన 
రీతియనియు, నితండు వివరించెను. రీతి గుణములచే నేర్చడుననియు నలంకారములు 
కావ్య సౌందర్యమున కతిశయము చేకూర్చుననియుం దెల్పి యతండు దండి భామహుల 
గుణాలంకార వాదములను దన రీతి సిద్ధాంతముతో సమన్వయించెను. ఇతండు రసమునకు 
వారి కంటెం గొంచె మధిక ప్రాధాన్య మిచ్చినట్లు కనిపించును. - ఇతండు దానిని గావ్య 
ప్రధానాంశములలో నొకటిగా బేర్మొనుటయే గాక రూపములలోం దత్పరిపోషణమున కెక్కువ 
యవకాశముండునని తెల్పి దానియెడ గౌరవము ప్రదర్శించినాడు. ఇతండు రీతి ప్రాధాన్యవాది. 
ఇతని లక్షణ గ్రంథము కావ్యాలంకార సూత్రవృత్తి. 


వామనుని తరువాతంబేర్కొనందగిన యాలంకారికులు ఉద్భటరు[ద్రటులు. 
ఇందుదృటుండు భామహాలంకారమునకు వివరణము రచించెను. ఇతండు అలంకార 
మతానుగామియై రసము నలంకార భేదముగానే పేర్కొన్నను రసమును గూర్చియు 
దదనుభవసాధనములను. గూర్చియు సమగ్ర విచారము గావించి యున్నాడు. రుద్రటుడు 
కూడ నలంకార మతానుసారియే యైనను రసహీనమైన రచన నిప్ప్రయోజనమనియుం, దత్తద్రస 
పోషణమున కనువగు నట్లు వివిధ రీతుల నుపయోగింప వలెననియుం దెల్పి. రసము నెడనే 
యించుక (మొగ్గు చూపి యున్నాడు. అగ్ని పురాణమున నంతకుం బూర్వమున్న 


22 


మతములన్నియుం గ్రోడీకరింపంబడి యున్నవి. దాని వలనందత్మర్తకు గల ప్రత్యేకాభిప్రాయ 
మేమో తేల్చి చెప్పుట కవకాశము లేదు. 


గావ్యాత్మ విషయమును నిశితముగాం బరిశీలించి, తనకుంబూర్వము వెలసిన 
మతములన్నిటిని సమన్వయించి, సర్వ సమ్మతమైన ధ్వని సిద్ధాంతమును నెలకొల్పినవాం 
డానందవర్ధనుండు. ఇతని లక్షణ (గ్రంథము ధ్వన్యాలోకము. కావ్య శరీరమున కాత్మధ్వని 
యనియు, నది రసాలంకార ధ్వన్యాత్మకమై మూండు విధములుగా నుండుననియు నితండు 
ధ్వన్యాలోకమున నిరూపించెను. ఇతని మతమున గుణాలంకార రీత్యాదు లంగి యగు ధ్వని 
కంగభూతములు. . ప్రాణమున్నప్పుడే శరీరమున కలంకారాదులు సౌందర్య హేతువులగు 
నట్లు కావ్యము నందుంగూడ బ్రాణ భూతమైన ధ్వని యున్నప్పుడే యలంకారాదులు దానికి 
సౌందర్య మాపొదించునని యతని యభిప్రాయము. రూపకమునందువలె శ్రవ్యములందును 
రసమే ప్రధానమని యతండు సూచించి రస మలంకార మాత్రము కాదనియు, నది కావ్య 
జీవితమనియు నది వాచ్యముగాంగాక వ్యంగ్యముగా నుండవలెననియు, రసదోషములను 
వర్ణింపవలెననియు రస వ్యంగ్యమువలె వస్త్వలంకార వ్యంగ్యములు కూడా గ్రావ్యములే యనియు 
వివరించెను. ఇతని మతము రస సిద్ధాంతమునకు వ్యాఖ్యానము వంటిదేకాని తద్వ్యతిరేకి 
కాదు. 


ధ్వన్యాలోకమునకు లోచన మను వ్యాఖ్య రచించిన వాండభినవ గుప్త పాదుందు. 
ఇతండును ఆనందవర్ధనునివలె ధ్వని ప్రాధాన్య వాదియేకాని యతండు వస్త్వలంకారధ్వనుల 
కంటె రసధ్వని కెక్కువ ప్రాధాన్య మొసంగెను. “రసము చేతనే సర్వ కావ్యములు జీవించును, 
రసములేని కావ్యముందదు. రసమే ఆత్మ. వస్త్వ్వలంకార ధ్వనులు కూడా రస పర్యవసాయులే” 
అని యాతని వాక్యములు. విశ్వనాథుడు కూడ నితనివలెనే రసస్పర్శలేని వస్త్వలంకార 
ధ్వను లుండవని భావించెను. 


అభినవగుప్తుని యనంతరము ధ్వని సిద్ధాంతమును ఖండించుచు మహిమభట్టు వ్యక్తి 
వివేకమును రచించెను. ఇతందానందవర్ధనుండు చెప్పిన వ్యంజనా వృత్తి యనవసరమనియు, 
నతని ధ్వనులన్నియు ననుమానములోనే యంతర్భవించుననియు,. నీయనుమానము 
ధూమాగ్య్యనుమానము కంటె భిన్నమైన కావ్యానుమితియనియు వివరించెను. ఇతండు 


ధ్వనివాదమును ఖండించినను గావ్యమున కాత్మ రసాదిరూప' మనుటలో విప్రతిపత్తి లేదని 
యంగీకరించెను. ఇతని మతమున రస మనుమితమే కాని యభివ్యక్తముకాదు. 

ప్రతీహారేందురా జుద్భృటుని కావ్యాలంకారమునకు వ్యాఖ్యానము రచించినవాండు. 
ఇతం డుద్భటుని యలంకార మతమును బలపజథిచెను. ఇతని మతమున ధ్వని కూడా నొక 
యలంకారమే. భట్టనాయకుండు ధ్వని సిద్దాంతము నకుం బ్రతిపక్షియైనను. రస సిద్ధాంతమున 
కనుయాయియే. ఇతండు ధ్వని రసానుభూతికి ధ్వని కారుండు చెప్పిన వ్యంగ్యము కాక 
భాననభోగీకృతులను మతి రెండు ప్రక్రియలు కారణములని యభిప్రాయపడెను. .దశరూపక 
కర్తమైన ధనంజయుండును దద్వ్యాఖ్యాతయైన ధనికుండు రసమతమునకుం జెందినవారే. 
వారు కావ్యమునకు దజ్జీవితమైన రసమునకు వ్యంగ్య వ్యంజక భావముగాక భావ్య భావక 
సంబంధమని భావించిరి. 


అభినవ గుప్పునికి సమకాలికుందైన కుంతకుండు . వక్రోక్తి (ప్రాధాన్యవాది. ఇతని 
(గ్రంథము వక్రోక్తి జీవితము. భామహని వక్రోక్తి నితండు కవి వ్యాపార వక్రతయని పేర్కొని 
యది వర్ణ విన్యాస, పద పూర్వార్థ, ప్రత్యయ, వాక్య, ప్రకరణ, ప్రబంధ గతమై యాజు 
విధములుగా నుండునని తెల్చెను. అనుమితీమతము వలెనే యిదియు నెక్కువగాం పం 
పొంది యుండలేదు. అ 

కుంతకుని యనంతరము క్షేమేం[ద్రుండు “అనౌచిత్యాదృతే నాన్యద్రస భంగస్య కరణ” 
మ్మను ధ్వన్యాలోక కారికను బీజముగా గ్రహించి రససిద్ధమైన కావ్యమున కౌచిత్యమే జీవితమని 
(ప్రతిపాదించెను. ఇతని (గంథమౌచిత్య విచారచర్చ. జెచిత్య సహితములై యుండు నప్పుడే 
గుణాలంకాదులు సార్థక్యము వహించునని యితని భావము. ఇతందు ధ్వని మతమును 
బ్రత్యక్షముగా బలపజుపకపోయినను దానికి విరోధి మాత్రము కాండు. 


ఆనందవర్ధనుని ధ్వని సిద్ధాంతము తరువాత వెల్వరింపంబడిన ne మతము 
లన్నియు దత్మర్తతోదనే వైషు నమన పిమ్మట విశ్వనాథ విద్యానాధ జగన్నాధాదులు ధ్వని 
సిద్దాంతమునే యంగీకరించి పోషించిరి. కావ్యమున కాత్మ ధ్వని, యను నా సిద్ధాంతమే 
యిప్పటికిని సర్వ పండిత సమ్మతమై నిల్చి యున్నది. రస ధ్వనులకుంగల ముఖ్యభేదమేమన 
'- రసము సహృదయాశ్రయము, ధ్వని కావ్యాశ్రయమునై యుండుటయే. ఈ భేదమును 


24 


నిరూపించుటలో నానందవర్ధనుండు చూపిన నేర్చు నిరుపమానమైనది. సహృదయుని 
హృదయము నాకర్షించి కవి యుద్దేశించిన యానందము నతనిచే ననుభవింపం జేయు 
కావ్యగుణమునకే ధ్వని యనిపేరు. 


4. _ కావ్య ప్రయోజనము : 


ప్రతిభావంతులైన కవులు రచించు కావ్యములను సహృదయులైన జనులు పలుమార్లు 
చదువుచుందురు. లోకమున బుద్ధిమంతు లెవ్వరైన నేపనిని గాని నిప్ప్రయోజనముగా 
నాచరింపరు. అందుచేం గావ్య పఠనము వలనం బరఠితలేదో యొక ప్రయోజనము నాశింతురని 
చెప్పక తప్పదు. ప్రయోజనమేది? 


పూర్వ లాక్షణికులు వాజయమును వేదము, పురాణము, కావ్యము అను మూండు 
తెఅంగులుగా విభజించి తత్స్వరూప స్వభావములను వివరించిరి. వేదము శబ్ద ప్రధానము, 
ప్రభు సమ్మితము. ప్రభు శాసనమువలె వేద శాసనము కూడ నుల్లంఘించుటకు వీలు 
లేనిది. హేతువాద పూర్వకముగా దానియందలి మంచి చెడ్డలను గూర్చి విమర్శించుటకు 
మన కధికారము లేదు. . వేద వాజ్మయము శబ్ద (ప్రధానమగుటచే నందలి శబ్దములను బఠిత 
యిచ్చవచ్చినట్లు మార్చరాదు. ఏలయన, నీషత్సాఠాన్యధా పాఠముల వలనం (బ్రత్యవాయము 
కలుగును. పురాణము లర్థ ప్రధానములు, మిత్రసమ్మితములు. అవి వేదము లందు జెప్పం 
బడిన యంశములనే సుబోధముగం గథారూపము జెప్పి మిత్రుల వలెం గర్తవ్యాకర్త వ్యోపదేశము 
కావించును. కావ్యములుక్తి ప్రధానములు, కాంతా. సమ్మితములు. సాధుశీలయగు కాంత 
తన రూపగుణ ప్రవర్తనలచే భర్త మనస్సు నావర్ణించి సవినయములైన మధు వాక్కులని 
పెడత్రోవ. బట్టువానిని సన్మార్గమునకు ద్రిప్పురీతిం గావ్యమును శైలీ గుణాలంకారములచే 
బఠిత మనస్సు నాకర్షించి వ్యంగ్యరీతి నాతనిం గర్తవ్యోపదేశ మొనరించును. అందు 
శబ్దార్ధములకుం గాక ఉక్తివైచిత్రికిం బ్రాధాన్య మెక్కువ. వేదపురాణ కావ్యములు మూండును 
గావించు. కర్తవ్యోపదేశము సమానమే యైనను అవి వానిని జెప్పు రీతిలో భేదమున్నది. 
వేదములు శాసించును. పురాణములు బోధించును. కావ్యములు రంజించును. మూండింట 
ఉపదేశము సమానమే. కాని రంజనముతోంగూడిన యుపదేశము కావ్యము నందలి విశేషము. 


పై దానిని బట్టి హృదయమును రంజింపంజేయుట, ఉపదేశించుట కావ్య ధర్మములని 


25 


తెల్లమగుచున్నది. ఇవి పఠితల కానందోపదేశములను గలిగించును. భామహుండు సత్మావ్యము 
ధర్మార్ధ కామ మోక్షములందును, గళలయందును, నేర్పును, కీర్తిని, ప్రీతిని గలిగించునని 
చెప్పి యుండెను. 1 చతుర్వర్గ వ్యుత్పత్తియుం, గళాపరిజ్ఞానమును గీర్తియు, ఆనందమును, 
గావ్య ప్రయోజనములని యాతని యభిప్రాయము. కావ్య ప్రకాశ కర్తయెన మమ్మటుండు 
కావ్యము వలన యశస్సును అర్ధమును, వ్యవహార జ్ఞానమును, అమంగళ పరిహారమును 
సద్యః పర నిర్భతియు, నుపదేశమును గలుగునని చెప్పియున్నాడు.” .పై యిరువురి 
యభిప్రాయమును గొంచెమించుగా నొక్కటే. పరనిర్భతి యనంగా బరమానందము. దీనినే 
భామహుందు ప్రీతియని పేర్కొనెను. అతండు కళాచతుర్వర్గ వ్యుత్పత్తియని చెప్ప 
మమ్మటుండు దానికి బదులు వ్యవహారవేతృతా శివేతరక్షత్యుపదేశములను జేర్చియుందెను. 
కీర్తి రెండింటను సమానమే. ఆంగ్లేయులు కూడ నుపదేశానంద (ప్రధానములే కావ్య 
ప్రయోజనములని నుడివి యుండిరి. 


ఈ విధముగా నానందోపదేశములు రెండును గావ్య ప్రయోజనము లని 
సాధారణముగా నెల్లరు నంగీకరించినను మరల నారెండింటిలో దేనికి బ్రాధాన్యమను 
విషయమున వైవిధ్యము కానవచ్చుచున్నది. అభినవగుప్తుండు “ధర్మార్థకామ మోక్షేషు వైచక్షణ్య” 
మను నుక్తి ననుసరించి కావ్యము వలన (శ్రోతలకు వ్యుత్పత్తి కలుగుచున్నప్పటికిని ప్రీతియే 
(ప్రధానమైనది. అట్లు కానిచో ప్రభు సమ్మితములైన వేదములకంటెను, మిత్రసమ్మితములైన 
పురాణములకంటెను, కావ్యరూపమైన యీ వ్యుత్పత్తి హేతువు యొక్క జాయా సమ్మితత్వ 
లక్షణమైన విశేషమేమి? అందుచే ప్రధానముగా ఆనందమే ప్రయోజనమని చెప్పబడినది. 
చతుర్వర్గ వ్యుత్చత్తికిం గూడ నానందమే “పార్యంతికఫలమైన ఫల”మని చెప్పియున్నాడు. 
కావ్యశ్రవణ మనంతరమే కలుగు రసాస్వాద సముద్భూతము విగళితవేద్యాంతరమునైన 
యానందమే సకల ప్రయోజన మౌళిభూతమైనదని యాతని యభిప్రాయము. దశరూపకకర్త 
“ఆనంద నిష్యందులై న రూపకములకు నితిహాసాదులకు వలె వ్యుత్పత్తియే ఫలమని చెప్పు 
1. ధర్మార్థకామ మోక్షేషు వై చక్షణ్యం కళాసు చ 

కరోతి కీర్తిం ప్రీతిం చ సాధు కావ్య నిషేవణమ్‌. 


2. కావ్యం యశసేఒర్థ కృతే వ్యవహారవిదే శివేతర క్షతయే 
సద్యః పరనిర్భతయే కాంతా సమ్మితత యోపదేశయుజే. 


26 


రస పరాజ్యుఖుని కొక్క నమస్కార” మని తెల్సి యానందమునకే ప్రాధాన్యము ప్రకటించినాం 
డు. తిక్కన సోమయాజి “కావున భారతామృతము కర్ణపుటంబుల నారంగ్రోలి యాంధ్రావళి 
మోదముం బొరయునట్లుగ” నని చెప్పుటలోం గూడ నానంద ప్రాధాన్యమే స్ఫురించుచున్నది. 


ఆనంద వర్ధనుండు భరతాది మునులు పామర జన హితార్థమే సదాచారోపదేశ 
నిబంధనమైన నాటకాది గోష్టి నవతరింపంజేసినారని చెప్పియున్నాండు. “నన్నయభట్టు 
తెనుంగునన్‌ మహాభారత సంహితా రచన బంధురుండయ్యె జగద్ధితంబుగన్‌”, “ఈ బమ్మెర 
పోతరాజొకండు భాగవతంబు జగద్ధితంబుగన్‌” అను వాక్యములందలి జగద్ధితమను మాట 
యుపదేశ ప్రాధాన్యమునే యుగ్గడించుచున్నది. ఆంధ్రశబ్ద చింతామణి కర్త “విశ్వశ్రేయః 
కావ్య”మ్మని చెప్పుటలోం గూడ నుపదేశ ప్రాధాన్యము వ్యంజితమగుచున్నది. “కావ్యాలాపాంశ్చ 
వర్జయేత్‌” అను స్మృతివాక్య మొకటున్నది. ఇందలి కావ్యము క్షుద్రకావ్య పరము. నీతి 
ధర్మముల నుపదేశింపని కావ్యములు రసవంతములయ్యును బరిత్యాజ్యములే యని పైస్మృతి 
వాక్యము నకర్థము. విద్యానాథుడు కావ్య ముత్తమ పురుష చరిత నిబంధన పూర్వకమై 
యుండవలెనని చెప్పుటయు నుపదేశ పక్షపాతముచేతనే. ఏలయన, నుత్తమపురుషుల చరిత్రలు 
మాత్రమే యుపదేశకరణ దక్షములై యుండంజాలును. పాశ్చాత్యులలో లావెల్‌ అను నతండు 
“ఏదో యొక విధమునం దత్త్వబోధ చేయని వాక్యమును నేను మన్నింపంజాలొనని 
చెప్పియున్నాడు. ఈ విధముగా గావ్యమున నుపదేశమునకుంగూడ నున్నత స్థానమిచ్చువారు 
కొందటున్నారు. 

నిజముగాం గావ్యము వలన నొక్క యుపదేశమే వాంఛితవ్య మగుచో నది 
వేదశాస్తముల వలననే లభించును గదా! అందుకు వేరే కావ్యమేల? యను ప్రశ్న 
యుదయించును. దానికి సాహిత్య దర్పణకారుండిట్లు సమాధానము చెప్పుచున్నాడు. “వేద 
శాస్త్రముల వలనం జతుర్వర్గ ఫల ప్రాప్తి నీరసముగా నతిక్లేశ పూర్వముగాం బరిణత బుద్దులకు 
మాత్రమే కలుగుచున్నది. పరమానంద సందోహజనకమైన కావ్యము వలన నైనచో నది 
సుకుమార బుద్ధులకు సైతము సుఖముగాం గలుగుచున్న” దని యా సమాధానము. దీనిని 
బట్టి వేద శాస్త్రముల వలనం గేవల ముపదేశ వ్యుత్పత్తులే లభించు చుండంగా గావ్యము వలన 
నానందో పదేశములు రెండును లభించుచున్నవని తెలియుచున్నది. ఆనంద ప్రాధాన్యవాదులు 
కూడా “తదేవకావ్య ముత్యుక్తముపదేశైర్వినా కృత” మ్మని. విష్ణుధర్మోత్తర పురాణమువలేం 





27 


గావ్యమున నుపదేశ ముండరాదని పూర్తిగా నిషేధించుటలేదు. ఆనందము ప్రధానమనియు 

నుపదేశ మానుషంగికమనియు వారి యభిప్రాయము. కావ్యమానందముతో పాటుపదేశమును 
గూడ నొసంగిన వారికెట్టి యాక్షేపమును లేదు. కేవల కావ్యముకంటె శాస్త్రకావ్య ముత్తమమని 
చెప్పుంబడుట యిందు చేతనే. ఏలయన, నది శాస్తమువలె, బురుషార్థ నిరూపణము చేయుచు, 
గావ్యమువలె రసానంద ప్రధాన దక్షము కూడనై యుండును. 


కాల స్వభావమును బట్టి యొక్కొకృప్పుడు కావ్య ప్రయోజనము నందలి ప్రాధాన్యము 
తారు మాజిగుచుండును. జాతి స్వధర్మ భ్రష్టమై పతనోన్ముఖ మగుచున్నప్పుడు కవులు ధర్మమును 
రమణీయముగా బోధించి జాత్యుద్ధరణ మొనర్చ వలసి యుండును. అట్టియెడం గావ్యమునం 
దుపదేశము (ప్రధాన మగుటయు నానంద మానుషంగిక మగుటయు సంభవించును. 
నన్నయ్యగారి కాలమున వేదమత పునరుద్ధరణమునకు6 బ్రయత్నములు జరుగుచుండెను. 
అందుచేతనే యతందు తన రచన జగద్ధిత ప్రయోజనమని చెప్పియుండెను. ప్రబంధముల 
కాలమున జాతి వీర్యవంతమై భోగభాగ్యములతోం దులతూగు చుండెను. అందుచే నప్పటి 
కావ్యములలో నానంద ప్రాధాన్యమే గోచరించును. వానియందుపదేశ మప్రధానము. 
దక్షిణాంధ్ర యుగమున నప్పటి పరిస్థితులను బట్టి యుపదేశము పూర్తిగా విసర్జింపబడుటయే 
సంభవించెను. దానికింగాల ప్రభావమే కారణము. అట్లే యిటీవలం గళ కళ కొజకే యను 
సిద్ధాంతము బయలుదేరెను. ఇది కుతర్మ మనియుం గవిత్వ మభ్యుదయ హేతువు కావలె 
నన్న విశ్వశ్రేయ స్పాధనమై యుండవలె ననియు కొందరు వాదించిరి. 


దేశ కాలములతో సంబంధము లేకుండ గావ్య ప్రయోజనము నిర్ణయింపవలెనన్న 
నానందము (ప్రధాన ప్రయోజన మనియు నుపదేశ మవాంతర ప్రయోజనమనియుం 
జెప్పవలెను. కావ్యము వేదశాస్తములకంటె విలక్షణమై యుండుట కందానంద ప్రధాన దక్షత్వ 
మపరిహార్యమునావ్యముపదేశము నొసంగినచోం గావ్యత్వమున కెట్టి భంగము గలుగదు. 
కాని యందానంద ప్రధానమే లోపించినచో నది కావ్యమే కాక పోవును. అది యానందముతో 
పాటుపదేశమును గూడ నొసంగంజాలిన బంగారమునకుం బరిమళ మబ్బినట్లుండును. 
సత్మావ్యమును బరించునప్పుడు సహృదయుండు బ్రహ్మానంద సబ్రహ్మచారియైన 
యానందము ననుభవించును. కావ్యపఠనము ముగియగనే యతందు మరల లోక ప్రవృత్తికిం 
గడంగి సుఖదు:ఖములకు లోనగు చుండును. అందుచేం గావ్య పఠనావసరమునం 


28 


తాత్కాలికముగా నైన నానందసౌఖ్యము చవిచూచిన సహృదయుండు శాశ్వతమైన యట్టి 
యానందమును బొందుటకు యత్నింపవలెను. సత్మావ్యములు సహృదయుల నట్టి ప్రయత్నము 
చేయుటకై పురికొల్పును. నిజమున కదియే కావ్యము యొక్క పరమ ప్రయోజనము. 


5. కావ్యము - శాస్త్రము : 


ఆంగ్ల మహాకవియైన కోలెరిడ్డి కవిత్వమునకు నిర్వచన మొసంగుచు “శాస్త్రమునకు 
గేవల విరుద్ధమైనదే కావ్య”మని చెప్పియున్నాడు. ' “శా!స్రేషు హీనాఃకవియో భవన్తి” “కావ్యేన 
హన్యతే శాస్త” మ్మను సంస్కృత మందలి యభియుక్తోక్తులుకూడ శా(స్తకావ్యములకుంగల 
వైరుద్ధ్యమును బ్రకటించు చున్నవి. ఇట్లవి పరస్పర విరుద్ధముగాం గన్పట్టుటకు వాని స్వరూప 
స్వభావములే కారణములు. శాస్తకారుండు సృష్టిని బరిశీలించి యందలి మూలసూత్రము 
లను వస్తు స్వరూపములను యథాతథముగాం బ్రకటించును. అనంగా వస్తు తత్త్వమును 
బరిశీలించి సత్యమును (బ్రకటించుటయే యాతని పని. .అతడు సుందరమైన వస్తువులను 
సుందరముగను, వికృతమైన వస్తువులను వికృతముగను మాత్రమే ప్రదర్శించును. కవిం 
గావ్యమున సత్యమునే చెప్పవలయునను నియమము లేదు. వస్తువు నందలి తన రుచిని 
దెల్పుటయే యతని పని గాని, రూప స్వభావములను యథాతథముగా జెప్పవలసిన యక్క 
అతనికి లేదు. సృష్టియందలి వికృత వస్తువులను గూడ నతండతి సుందరములుగాం 
దీర్చిదిద్దును. అందుచేతనే దృష్టపూర్వములైన పరిచిత వస్తువులు కూడం గావ్యమున 
రసపరిగ్రహముచే వసంత సంపర్మముచే వృక్షములవలె నూతనములుగాం గనిపించునని 
ఆనందవర్ధనుండు చెప్పియున్నాడు. శాస్త్రకారుండు వ్యుత్చత్యను గుణముగాం బరిశీలించి 
ప్రతిపాదన యర్థమునే కవి రుచ్యనుగుణముగా (గ్రహించి వర్ణించును. సత్యమును దర్శించు 
శాస్తకారుని యందలి ప్రజ్ఞయే కవియందు సౌందర్యదర్శినియు నవనవోన్మేషశాలియు నగు 
ప్రతిభ యగుచున్నది. 


శా(స్తకారునికి గుణాలంకారములతో6 బనిలేదు. అతండు తాను [గ్రహించిన 
సత్యమును నగ్నముగాం (బ్రకటించును. అతనికి వస్తువే ప్రధానము. కవికి వస్తువు కాక 
యందలి రుచి కనుగుణమైన చిత్తవృత్తియే ప్రధానమగుటచే నతండు దాని నలంకార 
సుందరముగాం (బ్రకటించును. ఉదాహరణకు శాస్త్ర కర్త చం[ద్రుండెట్టిని బింబముతోం 
దూర్చునం గనిపించుచున్నాడని చెప్పును. ఆ సత్యమునే కవి రక్తుందైన చంద్రు డైండ్రీ 





29 


ముఖమును ముద్దు గొనుచున్నాండని వర్ణించును. ఇరువురును జెప్పు విషయ మొక్కటే. 
కాని కవి సమాసోక్తి చాతుర్యముచేం జంద్రుని నాయకత్వమును, తూర్పు దిక్కునందు 
సాయికాత్వమును ఎజ్జిందనమందను రక్తత్వమును ఆరోపించి రమణీయముగాం చెప్పుచున్నాడు. 
ఈ రామణీయక మంతయు గవి యభూతకల్పనముగా గోచరించును. అందుచేతనే కావ్య 
మసత్యములకుం గన్నతల్లి యని కొందబిభిప్రాయపడి యున్నారు. 


క్షేమేంద్రుండు శాస్త్ర సత్యములను గూడ రమణీయముగాం జెప్పవలెనను నాసక్తి 
కొందటు, శాస్త్రకర్తలకు లేకపోలేదనియు వారు తిక్తమైన యౌషధము నాస్వాద్యముగాం జేయుటకై 
పంచదారతోం గలపునట్లు శాస్త విషయములను గవిత్వముతోం గలిపి చెప్పుదు రనియుం 
దెల్పియున్నాండు. ఇట్టి వానినే శాస్త్ర కావ్యములో కావ్య శాస్త్రములో యందురు. “కావ్యేనహన్యతే 
శాస్త్రమ్మను మాట యిట్టి వాని యెడనే వర్తించును. ఏలయనం బరఠిత, లిందు శాస్త్ర 
విషయముచేం గాక కావ్య సౌందర్యముచేతనే యెక్కువగా నాకర్షింపంబడుదురు. 
శాస్త్రకారుని దృష్టిలో వస్తువుల స్వరూప స్వభావములు నియతములు. 
అతనికి జంద్రుందెప్పుడును శీత దీధితియైన యొక గ్రహముగనే కనిపించును. కవికతండు 
వివిధ రూపములతో గోచరించును. ఒకప్పుడతండు సుధాకరుండు; ఇంకొకప్పుడు 
దోషాకరుండు; ఒకప్పుడు తారాపతి; ఒకప్పుడు నిశాపతి; ఒకప్పుడు ప్రియాముఖము; 
మతొకప్పుడు గగనసరోవర మందలి సిత పుండరీకము! 


శాస్త్రము జ్ఞాన ప్రధానమైన బుద్ధిని రంజింపంజేయును. శాస్త్రకారుని నూతన 
పరిశోధనలను, అపూర్వ నిర్మాణములను గాంచి మానవుండాశ్చర్యచకితుడై “ఓహో” యని 
మెచ్చుకొనును. కావ్యము రస ప్రధానమై పఠితల హృదయముల రంజింపంజేయును. కవుల 
యపూర్వ సౌందర్య శోభితమైన కావ్య సృష్టిని బరిశీలించి మానవులానంద పరవశులై “ఆహా” 
యని విగళిత వేద్యాంతర స్థితి పొందుదురు. శాస్త్రమునకు భౌతిక ప్రపంచమే పరమావధి, 
కావ్య వ్యాప్తి నిరవధికము. రూపమునం గూడ శాస్త్రకావ్యములకు భేదమున్నది. వస్తుప్రధానమైన 
శాస్త్రమునకు గద్యమే యుచితమైన వ్యక్తీకరణ సాధనము. రసప్రధానమైన కావ్యమునకుం 
బద్యమో, పద్య ప్రాయమైన గద్యమో వ్యక్తీకరణ సాధనమై యుండుట లెస్స. 


కావ్యమునకు యశస్సు, అర్ధలాభము, లోకవ్యవహార కత్త్వము అమంగళ పరిహారము, 
ఆనంద పారవశ్యము ఫలితములుగాం జెప్పబడినవి. శాస్త్రము వలన గూడ వీనిలోం గొన్ని 


30 


సమకూడుచున్నవి. శాస్త్రములు బాగుగాం బఠించి నూతనములైన నిర్వచనములుగావించినచోం 
గీర్తియు గలుగును. దానివలన నైహికమైన యుపయోగమును గొంతవజకు సంభవించును. 
కావ్యమువలన లోక వ్యవహారములన్నియు నవగతము లగుటయే కాక, కొన్ని క్లిష్ట పరిస్థితులలో 
నెట్లు మెలంగవలయునో యది కూడ దెలియును. శాస్త్రము కూడ నీ ప్రయోజనమును 
గావ్యమంత కాకపోయినను గొంతవజకు సాధింపంజాలును. ఇంక మిగిలిన రెండు 
ఫలితములందును, శాస్త్రము కావ్యముతో సరితూంగం జాలదు. పైంగా నదిశివేతరక్షతి 
విషయమునం గావ్యమునకుం గేవల విరోధి. బుషితుల్యుడైన కవి విశాలమైన హృదయములో 
సర్వలోకమంగళము నాకాక్షించుచుం గావ్యమును వ్రాయును. తన వలనంగాని తన కావ్యము 
వలనంగాని లోకమున కమంగళము ప్రాప్తించుచో నతండట్టి ' కావ్యమును రచించుటయే 
మానును. పాశ్చాత్యులు విషాదాంత కావ్యములు వ్రాయుటకు వెనుదీయలేదు. మనవారట్టి 
కావ్యముల వలనం బఠితల హృదయము శివేతరాశంకియై నిరుత్సాహాంకిత మగు నేమోయని 
యట్టివానిం బరిహరించిరి. శాస్త్రము కూడం దన్నిష్టాతులకు సేవించిన కొలది సంతోషము 
నొసంగును. కాని యా సంతోషమునకును (బ్రహ్మానంద సహోదరమైన కావ్యానందమునకును 
జాల వ్యత్యాసమున్నది. ఒకటి యాశ్చర్యమూలమైన సంతోషము; రెండవ దాత్మ వికాస 
కారణమైన యానందము. శాస్త్రము కేవల మొక్క యైహిక సౌఖ్యమునే చేకూర్చును; కావ్య 
మైహిక పార లౌకిక సౌఖ్యములకు రెండింటికి దారి చూపును. “స్వస్తి ప్రజాభ్యః” 
లోకాస్సమస్తాస్సుభినో భవన్తు” అనునవియే యెల్ల యెడల మనవారియాదర్శములు. ఇంకను 
శాస్తము లోక మంగళమునకై స్వాభివృద్ధిని బరిత్యజించుట కిచ్చగింపదు. ప్రపంచ మంతయుం 
బ్రళయాగతిచే భిన్న భిన్నమై పోయినను స్వోజ్ఞంభణము ముందది దానిని లెక్కచేయదు. 
యుద్దాది సమయములలో శాస్త్ర సాహాయ్యముచేంజేయంబడు ప్రాణ కంటకములగు పరికరములే 
దీనికి దార్మాణము. 


దయామయుడైన పరమేశ్వరుడు సర్వజీవ సౌఖ్యము నుద్దేశించి (ప్రకృతిని 
సృజింజెను. కవి యాకరుణామూర్తి యౌదార్యమును బ్రశంసించుచుందన దివ్యమైన దృష్టితో 
' నందలి రహస్యముల నెణింగి తన కావ్యమున వానిని ద్విగుణీకృత సౌందర్యముతోం జూపట్ట 
జేయును. పఠిత లీతండు కావించిన యీ శాంత సుందరమైన ప్రకృతిని జూచి యచ్చెరు 
వంది తన్నిర్మాత యగు పురుషుని వంకందమ దృష్టినిం 'ద్రిప్పుటకుం బ్రయత్నింతురు. అది 





31 


వారి మనశ్శాంతికిని ధర్మ జీవితమునకును హేతు వగును. పైంగాంగవి ప్రకృతి వలనందన 
కావ్యమునకుం గలిగిన శోభను దలంచి యానంద మగ్గ్నుండై దానిని దేవతలవలే నుపాసించును. 
ఉపాసించిన కొలంది ప్రకృతిదేవి యాతనికి సాక్షాత్కరించి యభిమతార్థము లొనగూర్చు 
చుండును. శాస్త్రమునకును (బ్రకృతికిని గల సంబంధ మిట్టిదికాదు. శాస్త్రజ్ఞుడు ప్రకృతి 
సౌందర్యమును జూచి యానందింపండు. దానివలన దనకు గాంగల యుపయోగమును 
లాభమును దలంచి యానందించును. తన కది యొసంగుచున్న మేలునకుం బ్రతిగా నాతం 
డు కృతజ్ఞత చూపక దానిని వశపరచుకొని యధిపతియై తన మనసు వచ్చినట్లు దానం 
బరివర్తనము కలిగించును. అతండు ప్రకృతిని వికృతను గావించుటకు సైతము వెనుదీయం 
డు. ప్రకృతియు నాతని దౌర్దన్యము నూహించి కోప ఘూర్జితయై వికార, ముఖముతోం 
బరికించును. మొత్తము మీందంగవికిని బ్రకృతికిని గల సంబంధము భక్త దేవతా సంబంధము. 
శాస్త్రికిని బ్రకృతికిని స్వామిక సేవక సంబంధము. 


కవిత్వము సర్వమానవ సంతోషదాయి. నిరక్షరాస్యులు కూడంగవితామతల్లి మాధుర్య 
ధురీణమగు మాట పొందిక నాలించి మనస్సులో నానందింతురు. శాస్త్రము తత్పారిశ్రామికులకు 
మాత్రమే లొంగును. . పెద్ద పెద్ద పండితులు కూడదాని నవగాహనము చేసికొనంజాలరు. 
కాంగా దాని ప్రయోజనము పరిమితమని చెప్పవచ్చును, కవిత దూరమున నున్న వారిని 
సైతము నగుమోముతో నాహ్వానించి యాకర్షించును. శాస్త్రము చెంతంజేరినవారిని సైతము 
బొమముడిపాటుతోం దనలోం ప్రవేశింపనీక విసుగు పుట్టించి వెడలంగొట్టును. కవితా 
శాస్త్రములు రెండింటను బ్రయోగింపంబడు శబ్దములు సమానములే. అవలంబన ' 
తారతమ్యమును బట్టి యవి సరళములు కఠినములు నగుచుండును. తప్తలోహపతితమగు 
కంకణము నీరూపమును శుక్తి పతితమగునది ముక్తామణియు నగుట కలదు కదా! 


6. కావ్యము-చరిత్ర : 

ఏదైన వస్తువును దర్శించి దానిని గూర్చి మననము చేసినపిమ్మట ననుభవమును 
జోడించి వర్ణించువాండు కవి. అట్టి కవి కర్మ, కావ్యము “ఇతిహఆస” “ఇట్లాయెను” అని 
చెప్పునది యితిహాసము లేక చరిత్ర దీనిని బట్టి జరిగిన దానిని జరిగినట్లు కాలక్రమము 


ననుసరించి చెప్పునది చరిత్రయనియుంగార్యకారణ భావానుగుణముగా దాని నమర్చి 
సుందరముగాంజెప్పునది కావ్యమనియుం దేలుచున్నది. చరిత్రకుం బూర్వాపర సంబంధమే 


32 


కాని కార్యకారణ సంబంధ మక్కజలేదు. అందుచేతనే చారిత్రక వస్తువును గ్రహించి కావ్యమును 
వ్రాయునప్పుడు దానిని గార్య కారణ సంబంధానుగుణముగాం దీర్చి దిద్దవలసిన యావశ్యకము 
కల్గును. చరిత్రకును గర్తయనుభవములకును ఎట్టి సంబంధము నుందదు. కావ్యమునం గవి 
చిత్తవృత్యనుభవముల కపారమైన ప్రాధాన్య ముండును. కావ్యమనగాం కవి వ్యాపారమే కదా! 


శాస్తమువలెనే చరిత్రయు విషయ ప్రధానము. పఠితలు దానిని విషయ పరిజ్ఞానము 
కొజకే పఠింతురు. కావ్యమట్లుగాక రస ప్రధానము. సహృదయులానందార్జులై దానిని బరింతురు. 
అందుచేతనే భట్టనాయకుండు “కావ్యమెల్లరను రంజింపం జేయును ( ఆనందింపం జేయును) 
ఇతిహాసము వలె బోధింపదు వేదమువలే శాసింపదు” అని చెప్పియున్నాడు. చరిత్ర బోధించు 
ననగాం బూర్వమిట్టి పరిస్థితులలో నిట్లు చేసిన నిట్లు జరిగినది. ఇప్పుడును అట్టి పరిస్థితులలో 
నట్లు చేసిన నదే పరిణామము కల్గునని వ్యక్తము చేయును. 


చరిత్ర అర్థ (విషయ) ప్రధానము. కావ్యముక్తి ప్రధానము. చరిత్ర కారుండు జరిగిన 
విషయమును నిరలంకారముగా, నిర్గుణముగా, వాచ్యముగాం జెప్పివేయవచ్చును. కవి యట్లుగాక 
వక్తవ్యాంశమును గుణాలంకార సహితము గావించి వ్యంగ్యసుందరముగాం జెప్పవలయును. 
చరిత్ర యందు వాడందగిన యలంకార మొక్క స్వభావోక్తియే, వక్రోక్యతిశయోక్యు (త్రేక్షల 
నందుం జొప్పించినచో నది చరిత్రయే కాకపోవును. కావ్యము నందట్లుకాక యలంకారములు 
సౌందర్యోత్మర్నావహములై యింపు నింపును. చరిత్ర రచనకు వచనమే యెక్కువ యనుకూలము; 
కావ్యమును బద్యముగను, గద్యముగను రెండింట వ్రాయవచ్చును. కాని కావ్య గద్యకును 
జరిత్ర గద్యకును హస్తిమశకాంతర ముండును. ఒకటి యలంకార పరిపూర్ణము. రెండవది 
నిరలంకారము. 


ఇతిహాసమున వస్తువివరణమే ప్రధానము. తత్మర్తవస్వైెక్యమునకుం గాని 
యంగాంగిభావ సామరస్యమునకుంగాని సమ్యక్సంధి సంఘటనమునకుంగాని ప్రయత్నింప 
నవసరములేదు. నిజము పరికింపం జరిత్ర వివిధకాలములందలి వివిధ వ్యక్తుల వృత్తాంతము 
లను జెప్పవలసియుండును గావున నందు వస్వెక్యమును సమకూర్చుట కవకాశమే లేదు. 
కవి వస్తువును లెస్సగా సంఘటించి దానినైక్య 'భాసురముగను సంధిబంధ సుందరముగను 
వెలయింపవలయును. 





చరిత్ర దేశకాల నియంత్రితమైనధి. అనంగా నది యేదేశమున నేకాలమున జరిగిన 
దాని నాదేశముననే జరిగినట్లు చెప్పవలయును. అందుచేనది యా దేశమునకు నా కాలమునకు 
మాత్రమే సంబంధించి యుండును. కావ్యము దేశకాల నియమితమైనది కాదు. అది 
సర్వజనీనము. సర్వకాలీనము. 


చరిత్ర వ్యక్తులను దచ్చర్యలను వివరించును. కావ్య మాచర్యలకుం (బేరకములైన 
వ్యక్తుల చిత్తవృత్తులను వర్ణించును. కావ్యముకూడా వ్యక్తి చరిత్రను వర్ణింపవచ్చునుగాని యావ్యక్తి 
యందు సాధారణ వ్యక్తియేకాని ప్రత్యేక వ్యక్తికాదు. అది యొక కల్పిత నామముతో నావ్యక్తి 
నుపయోగించుకొనును. అచ్చట నా పేరు తీసి మజియొక పేరు ప్రవేశపెట్టినను నష్టముండదు. 
ఏలయన నచ్చట నావ్యక్తివ్యాపారమునకే కాని వ్యక్తికి బ్రాధాన్యములేదు. కాళిదాసు 
మేఘసందేశమున యక్ష యక్షిణి నామములను జెప్పి యుండలేదు. అందుచే నా కావ్యమున 
కెట్టి కొబంతయుంగలుగలేదు. ఏలయన నందు వర్ణితములైన వ్యాపారములు సర్వ స్త్రీ పురుష 
సామాన్యములు. అందుచేతనే కావ్యము సర్వజనీనమని చెప్పంబడుచున్నది. చరిత్ర యే వ్యక్తి 
పేరు పేర్కొన్న నావ్యక్తికే సంబంధించి యుండును. శివాజీ చరిత్రలో శివాజీ పేరు తీసివేసి 
రాణా ప్రతాపుని పేరు పెట్టుటకు వీలులేదు. చరిత్ర ప్రత్యేక వ్యక్తి గతమైనట్టిది. 


కావ్యమున కవి వ్యక్తిత్వము శిల్చనైపుణ్యము గోచరించును. చరిత్ర యందుంగర్త 
వ్యక్తిత్వమునకు జోటులేదు. అతండందు శిల్ప కౌశలము చూప వలసిన యవసరములేదు. 
కావ్యము సరసము; చరిత్రశుష్మము. కార్లెలువలె, గిబ్బనువలె నెవ్వరైనం జరిత్రను గూడ 
సరసముగా రచింపం జాలుచోనది పేరునకు జరిత్రయయ్యుం, గావ్యమై, కావ్య గౌరవమునే 
పొందంజాలును. 
7. కావ్యము - తత్త్వశాస్త్రము : 

జీవేశ్వరసంబంధమును దెల్పు శాస్త్రము తత్త్వశాస్తము -రసోవైసః అను సూక్తి 
ననుసరించి బ్రహ్మము రసమయమేయైనను దానిని దెల్బుతత్త్వ శాస్త్రము మాత్రము శుష్మమైనది. 
అందుం దత్త్వము వాచ్యముగాం జెప్పంబడును. ఉపదేశ ప్రయోజనమైన కావ్యమునం గూడం 


దత్త్వముండవచ్చును. కాళిదాసు కుమార సంభవ ద్వితీయ సర్గమందువలెం గొందటు కవులు 
కావ్యములోం గూడందత్త్వమును దెల్పియుండిరి. కాని దాని నందుం జెప్పు విధమున 


34 


భేదమున్నది. అది యందు వ్యంగ్యముగను అలంకారముగను జెప్పబడును. ఆ చెప్పు వైఖరి 
యందలి “శుష్మత్వమును” దగ్గించును. మజియుం దత్త్వ్వమందేక దేశగతమై యుండునే కాని 
సర్వత్రయుండదు. ఉన్నను గర్భితమై యుండునే కాని వాచ్యమై యుండదు. నన్నయ భారతము 
నధ్యాత్మ విదులు వేదాంత మందురని వచించెను. అట్లుండుట శాస్త్రకావ్యమైన భారత 
మొక్కదానికే చెల్లినది. అచ్చటనైనను తత్త్వ ప్రాచుర్యము గల చోట్లంగావ్యత్వము కుంఠితమైన 
దనియే చెప్పవలయును. రసమయమైన కావ్యమున వాచ్యమైన వేదాంతమున కధికమైన స్థానము 
లేదనుట సత్యమే కాని యంతమాత్రమునం గవిత్వమునకును దత్త్వమునకును బరమ విరోధమని 
చెప్పరాదు. 


భారత దేశమున రామాయణ భారతములను రచించిన కవులిరువురును మహార్చులే. 
అందుచేతనే మన దేశమున “నాన్ఫషిః కురుతే కావ్యొమ్మను నానుడి యేర్చడినది. వారు 
క్రాంత దర్శులై తమ రచనలందుం గవితా తత్త్వములను రెండింటిని జోడింపంజాలిరి. 
ప్రాచీనకాలమున నేదో విధముగా దత్త్వము బోధింపని కావ్యము కావ్యమేకాదను నభిప్రాయ 
ముండెడిది. పాశ్చాత్యులలోం గూడంగొందజు కావ్యమునం దత్త్వముకూడ నుండవలెనని 
యభిప్రాయ పడినవారున్నారు. “కావ్యమునం దత్త్వము ముందు-కవిత్వము తరువాత” 
(బ్రౌనింగు). “మహాతాత్త్వికుండు కానివాండెవ్వండును మహాకవి యనిపించి కొనజాలడు” 
(కోలెరెడ్డి), “కవి ప్రజా సామాన్యమునకు దత్త్వదర్శి” (ప్లూటార్కు) అను వాక్యము లిందుకు 
నిదర్శనము. 


కొందలు తత్త్వస్పర్శ కావ్యశోభను దగ్గించునని వ్యతిరేకాభిప్రాయమును వెల్లడించిన 
వారును గలరు. బోయలూ అను నతండు “డెకార్టీ వేదాంతము కవిత్వ కంఠమును త్తరించిన” 
దని చెప్పినాడు. లియోనార్జీ బ్రూనీ “కవిత్వ ప్రాశస్య్యమున గల స్రష్ట సిద్ధి సంపదను బట్టియే 
కాని యతని నీతి బోధన సామర్థ్యమునుబట్టి నిర్ణయింప” రాదని యభిప్రాయ పడి యుండెను. 
రూసో స్విన్‌ బర్న్‌ మున్నగువారు కూడా నిట్టి యాశయమునే గలిగి యుండిరి. 


పై రెండు వాదములు నతివాదములే. హడ్సను కావ్య తత్త్వముల కపరి హార్యమైన 
విరోధము లేదనియు రామణీయకమునకు భంగము రాని విధమున గావ్యమును దత్తోపదేశ 
సాధనముగాం జేసికొన్నను దోషము లేదనియు మధ్యే మార్గమును సూచించి యున్నాడు. 
కావ్యమునకు రసానందమే ప్రధాన ప్రయోజనము; నీతి తత్వోపదేశము లందానుషంగికములు. 


35 


రసభంగము కాకుండ నేర్పుతో వానినందు వెలయించినచో టాగూరు గీతాంజలి యందువలే 
భాగవతము నందువలెనవి కావ్యమున కెనలేని యౌదాత్త్య గాంభీర్యములను సమకూర్చును. 


8. కావ్యవస్తువు : 

భరతుని మతమున నితివృత్తమే కావ్యశరీరము “ఇతివృత్తంతు కావ్యస్య శరీరం 
పరికీర్తితిమని యతడు నాట్య శాస్తమునం జెప్పియున్నాడు. ఇతివృత్త మనంగా గావ్యమునందలి 
కథ లేక వస్తువు. కావ్యకర్త యాంతరములైన రసధ్వని భావాదుల విషయమున వలెనే 
బాహ్యములైన శబ్దచ్చందో వస్తువుల విషయమునం గూడ నత్యంత (శ్రద్ధ వహింపవలయును. 
అప్పుడు కాని కావ్యము బహిరంత స్ఫౌందర్య సంశోభితమై సహృదయ సంపూర్ణానంద 
సంధాయకము కా౭జాలదు. 


భరతుని దృష్టిలో గావ్య మనగాంరూపకమే. అతండా రూపకములను మనస్సులో 
నుంచుకొనియే నాట్య శాస్త్రమున రసము, ఇతివృత్తము మొదలగు విషయములను గూర్చి 
చెప్పి యుందెను. తరువాత నానంద వర్ధనుండు రూపకము లందేకాక శవ్యకావ్యములందు 
గూడ రసమే ప్రధానమనియుం దత్సమ్యక్చరిపోషణ వలననే సర్వకావ్యములు సౌందర్య శోభితము 
లగుననియుందెల్చి రసాదులను (శ్రవ్య కావ్యముల విషయమున గూడ సమన్వయించెను. 
అయినను లాక్షణికులు పలువురు రూపక సంబద్ధముగనే రసమును గూర్చి చర్చించుటయు 
ప్రసిద్ధములైన .రూపకముల నుండియే యుదాహరణము లొసంగుటయు గోచరించును. 
దానిని బట్టి రస వస్తుపోషణము విషయమున దృశ్య (శ్రవ్య కావ్యములకు సామ్యము లేదని 
భావించరాదు. . వాని నా రెండింటను గొంచె మించు మించుగా సమానముగానే 
పోషింపవలయును. 


“పంచభి స్పంధిభి స్తస్య విభాగాః పరికీర్తిత$” అని భరతుండు దృశ్య కావ్యము 
లందలి యితివృత్తము పంచసంధులుగా విభజింపంబడవలెనని చెప్పెను. భామహుందు 
“పంచభిస్సంధి భిర్యుక్త”మ్మని కావ్యవస్తువు పంచసంధి సంయుతమై యుండవలెనని 
యభిప్రాయపడెను. ఏ కావ్యమందలి 'వస్తువైనను సంధిపంచక శోభితమై యున్నప్పుడే 
మనోరంజకముగా నుండును. అట్లు కానిచో నది యైక్యమును గోల్పడి యందదుకులుగా 
గోచరించును. 


36 


రస విషయమున వలెనే వస్తువు విషయమునంగూడ నానంద. వర్ధనుండు దృశ్యశవ్య 
కావ్యములు నిర్విశేషము లనియే భావించెను. అతండు కావ్యవస్తువు భావానుభావ సంచారి 
భావౌచిత్య శోభితమై యుండవలయు ననియు నందు గథావశాగతములైన యననుగుణసన్ని 
వేశములను దొలంగింపవలెననియుం రసాభివ్యక్తికనుకూలముగా నుండునట్లు సంధి 
తదంగములను గూర్చ వలెననియు, నాయా ఘట్టములందు రసోద్టీపన ప్రసంగములను 
నేర్చుతోం గావింపవలెననియు నారబ్ధమై యాగిపోయిన రసమును మరల ననుసంధింప 
వలయుననియు వ్యక్తము చేసియున్నాండు. మణియు శాస్తలక్షణముల నేదో విధముగా 
సరిపుచ్చుటకై కావ్యమున రసోపస్మారములు కాని సంధ్యాదులను గూర్చరాదనియు, శక్తి యున్నది 
కదాయని యలంకారములననవసరముగా నుపయోగింపక యనురూపముగా మాత్రమే 
యోజింప వలెననియు నాతండు స్పష్టముగా జెప్పియుండెను. దృశ్యకావ్య మందైనను 
శ్రవ్యకావ్యమందైనను రసోపస్మారము కాని యంశములు పరిత్యాజ్యములే. యని యాతని 
నిశ్చితాభిప్రాయము. అనగాం గావ్యవస్తు వెప్పుడును రసాను కూలముగనే సంయోజితము 
కావలయును. 


కాళిదాసాది మహాకవులు రస ప్రాధాన్యమును, వస్తువునకుంగల రసవిఘ్నతను 
గ్రహించినవారు కావుననే తమ కావ్యములందు సర్వకథాంగములను రసోపస్మారములుగనే 
వెలయించి వానిని సహృదయ రంజకములు కావింపంజాలినారు. మహాకవు లెప్పుడును 
వస్తువును రసాను కూలముగానే విన్యసింతురుకాని శాస్త్రస్థితి సంపాదన పరాయణతచే రసభం 
జకములైన యంశముల నందు జొప్పింపరు. ఆంధ్ర వాజ్మయమున (ప్రబంధకవులు కొందు 
లక్షణానుసరణ ప్రీతిచేం గతాను గతికముగాం గొన్ని యనవసర వర్ణనలు కావించియుండిరి. 
ఆ. వర్ణనలు ప్రత్యేకముగాం జూచినచో రమణీయములుగానే యుండినను ఆయాకథా 
సంఘటనములం దనావశ్యకములుగా గోచరించును. 


శ్రవ్య కావ్యము కేవలము వినందగినది. దృశ్య కావ్యము రంగమునం (బ్రదర్శింపం 
దగినది. వినునప్పటికికంటెం జూచునప్పుడు కొన్ని దృశ్యము లెక్కువ యేవగింపు కలిగించును. 
అందుచేతనే లాక్షణికు లనుచితములు, నీరసములు, ఉద్వేగకరములునైన యంశములను 
రూపకములందుం బ్రదర్శింపరాదని నియమము కావించిరి. శ్రవ్య కావ్యము లందుంగూడ 
వానిని బరిహరించుట మంచిదే. కాని కథ కవసరములని తోంచినప్పుడు వానిని గూడ 





37 


వర్ణింపవచ్చును. సముద్ర లంఘనము, యుద్ధము, దుర్గావస్మందనము మున్నగునవి 
ప్రదర్శనాసాధ్యములగుటచే దృశ్యములందుం ప్రరహరతయములు: శ్రవ్య కావ్యములందు వానిని 
యథోచితముగా వర్ణించుట కవకాశమున్నది. వస్తు సంధానము చేయునప్పుడు ఆరంభము 
విషయమునం గవి చాలా తద్ధ వహింపవలయును. దృశ్య (శ్రవ్య కావ్యములు రెండింటి 
వస్తూపక్రమ మొక్క మాదిరిగా నుండనవసరములేదు. దృశ్యకావ్య శిల్బము ననుసరించి యందది 
“అనంగా అనంగా ఒక రాజు” అను విధముగాం గాక యెొక్కడనో కథా మధ్యమున నారబ్ధి 
మగుచుండును. ఇట్టి స్వల్ప భేదములున్నను వస్తు విన్యాసము కావ్యము లన్నింట 
రసోద్దీపకముగానే యుండవలయుననుటలో నభిప్రాయభేదము లేదు. మాత్యూ ఆర్నాల్లు రూపక 
వస్తువు మధురోదాత్త రసభావ నిరంతరమై (Sound subject matter) యుండవలెననుట 
యందలి యర్ధమిదియే. 
9. కావ్యము - ఛందస్సు : 

ప్రాచ్య లాక్షణికులు పద్య గద్యోభయాత్మక మని కావ్యమును మూండు తెజింగులుగా 
విభజించిరి. దీనిని బట్టి కావ్యము గద్యమయముగాంగాని పద్యమయముగాం గాని 
గద్యపద్యోభయమయముగాంగాని యుండవచ్చును. ఛందోమయమైన పద్య కావ్యమునకును, 
ఛందో రహితమైన గద్య కావ్యమునకును ప్రాచ్యలాక్షణికుల మతమునం గావ్యత్వము సమానమే. 
కాని రసాత్మకమైన వాక్యము కావ్యమను నిర్వచనమును బట్టి యది రసాత్మకమై మాత్ర 
ముండవలయును. రసాత్మకత్వమను అంతర ధర్మ ముండుచో దాని బహిస్స్వరూపము 
గద్యపద్యములలో నేదైనను గావ్యత్వమునకు భంగము వాటిల్లదని వారి యభిప్రాయము. 
రసహీనమైనచోం బద్యమయమైన రచన కూడంగావ్య నామార్హము కాజాలదు. రససహిత 
మైనచో గద్యమయమైన రచన యైనను గావ్య నామమున కర్షమే. ఇ 


ఆంగ్లమున- “పొయెట్రీ” అను పదమునకు కవిత్వము లేక బద్య అ అసి: 
యర్థము. పద్య కావ్యమను మాట కావ్యముయొక్క బహిస్స్వరూపమును అంతర ధర్మమును 
రెండింటిని గూడ సూచించుచున్నది. అనంగానది కవితా సహితమును ఛందోమయమును 
గూడ నైయుండును. కవితా సహితమైన రచన రసాత్మకమై యుండక మానదు. కవితా 
సహితమయ్యు గద్య రూపమైన రచనను “పొయెట్రీ”. అనుటకు వీలులేదు. ఆంగ్ల భాషలో 


దానిని (౧౦56 Poetry) అనవలయును. దీనిని బట్టి ఆంగ్రమున “పాయెట్రీ” అనంబడుటకు 
రచనయందు కవితా ధర్మముతోపాటు ఛంద స్సాహిత్యము కూడ నుండవలయును. 


ఆంగ్ల విమర్శకులలో గావ్యమునకు ఛంద స్సవసరమా కాదా యనువిషయమున 
భిన్నాభిప్రాయములున్నవి. సర్‌ ఫిలిప్‌ సిద్ని కోలెరెడ్డిమున్నగువారు ప్రాచ్యలాక్షణికులవలెం 
గావ్యమునకు బాహ్యమైన ఛందస్సుతో నెట్టిసంబంధమును లేదని భావించిరి. ఛందస్సు 
కావ్యమున కలంకారప్రాయమైన బహిరాచ్చాదనమే కాని కవితా హేతువు కాదనియు, నిందుకు 
ఛందోరహితమైన గద్యమునం కూడ మహాకవిత్వము వెలయించిన కవులును బద్యమయ 
రచనలు కావించియుం గవినామ వాచ్యులు కాకపోయిన కవులును బలువురుండుటయే 
కారణమనియు నిడ్ని తెల్పియున్నాందు. అట్లే కోలెరెడ్డి యుత్కృష్టమైన కవిత్వము 
ఛందోరహితముగా నుండవచ్చునని చెప్పి యుదాహరణ లొసంగి యున్నాండు. లేహన్సు, 
కార్లెలు, మాత్యు ఆర్నాల్లు మున్నగువారట్లుకాక కవిత్వమునకు ఛంద స స్పపరిహార్యమని భావించి 
యున్నారు. లేహన్టు కవితా పరిపక్వతకు ఛందస్సు మిక్కిలి యవసరమనియు నదిలేనిచోం 
గవితా సౌందర్య మసమగ్రమగుననియు భావించి యున్నాడు. మాత్యూ ఆర్నాల్లు వచనము 
కంటెం 'గవిత్వమున లయాధిక్యము గోచరించు ననియు, స్థిరములు శక్తిమంతములునైన 
ఛందోలయములే కవితా సమ(గతకు గొంత వజకుంగారణము లనియు నుడివి యున్నాం 
డు. కార్లెలు కవిత్వము ఛండోమయమై యుండవలెనను ప్రాచీనుల నియమ మర్థవంతముగనే 
గోచరించుచున్నదని తెల్పియున్నాందు. . 


ఛంద స్పాహిత్య రాహిత్యముల వలనం గావ్యమున కుత్మర్నాపకర్షలు కలుగుచుండుట 
నిజమే యైనను వానినే కావ్యాకావ్య భేదకములుగా (గ్రహింపరాదు. ఏలయనం గేవలము 
ఛందస్సును బట్టియే “ఇది కావ్యము. ఇది కావ్యముకాదు” అని నిర్ణయించుటకుం గడంగినచో 
నొక్కక్కప్పుడు కవిత్వము కాని దానిని కవిత్వమనియు, నుత్తమ కవిత్వము నకవిత్వమనియుం 
జెప్పవలసివచ్చును. ఆంధ్రనామ: సం(గహము పద్యరూపమున రచింపబడినదే యైనను గావ్య' 
శబ్ద వాచ్యము కాంజాలదు. వేంకటేశ్వర వచనములు గద్యరూపములే యయ్యుం గావ్యనామార్హ 
ములనుటకు సంశయింప నక్కణలేదు. సంస్కృతమున గద్యరూపమున నున్న కాదంబరీ 
దశకుమార చరిత్రలను గొంద జాంధ్రకవులు పద్యరూపమున ననువదించిరి. వానిని దారతమ్య 
దృష్టితో బరిశీలించినచో, బద్యరూపములైన యనువాదముల కంటే గద్యరూపములైన మూల 


39 


(గంథములందే కావ్య గుణములు హెచ్చుగా గోచరించును. అందుచే ఛందస్సు కావ్యమునకు 
సౌందర్యమును గలిగించు విశేష లక్షణమే కాని అపరిహార్యలక్షణము కాజాలదు. గాని, 
సాధారణముగాం గవిత్వమునకు ఛందస్సునకును అవినాభావము చెప్పుట లోకమున పరిపాటి 
యైనది. అందుచేం గావ్య మనంగా బద్యమయమైన రచనయనియే స్ఫురించును. 
సామాన్యులకు గవితామయమైన రచనయయ్యు ఛందోరహితమైనచోం గవిత్వముగా భాసింపదు. 
కావున రసమయమైన కావ్యముతో లయాన్వితమైన ఛందమును కూడా జత చేసినచో 
బంగారమునకుం బరిమళ మబ్బీనట్లుండును. 


ఛందస్సు వలన ప్రయోజనములు : కావ్యమున ఛందస్సు లయోత్మర్షను గలిగించి 
తద్ద్వారా రసానంద ప్రాప్తి కధికముగాం దోడ్చడును. కొందు ఛందస్సు కవితా 
స్వాతంత్యమునకు భంగకరమని భావించి దానిని బరిహరింప యత్నింతురు గాని, దానితో 
పాటు ఛందస్సు కలిగించు సహజ సంగీత మాధుర్యమును గూడం దొలగించినవా రగుదురు. 
ఛందస్సు కావ్యమున కుత్మర్ష నాపాదించుననుటలో సందేహము లేదు. అందుచేతనే ఆర్నాల్లు 
అది కవితా సమగ్రతలో నొక భాగమని చెప్పియుండెను. ఛందస్సు కవితావేశమును 
బొందుటకును, వ్యక్తీకరించుటకును ఉత్తమ సాధనమై కవిత్వమునకు సమగ్రత కలిగించును. 
అనాది కాలమునుండియు మానవులు నిశితములైన భావములను లయాన్వితమైన భాషలోనే 
వ్యక్తీకరించుచుండిరని జాన్‌ స్టూవర్ణు మిల్‌ నుడివి యున్నాండు. భావములు నిశితతరములైన 
కొలది లయ సాంద్రతర మగుట సంభవించును. అందుకు గవితోచిత భావమునకును 
ఛందో రూపమునకును గల సన్నిహిత సంబంధమే కారణము. ఒక్కొక్కప్పుడు గద్యము కూడ 
నావేశపరిపూర్ణమై నిశిత భావోపేతమై యుండవచ్చును. అప్పుడందలి ఓజస్స మాససమ(గ్రత 
ఛందోలోపమును బూరించు చుండును. 


కవిత్వము నందలి ఛందో రూపము పఠితలను మటొక ప్రపంచమునకుం 
గొనిపోవునని హెగెల్‌ అను తాత్త్వికుండు చెప్పియున్నాడు. గద్య భాషను లయాన్వితమైన 
భాషగా మార్చుట నీరసలోకమునుండి రసలోకమునకుం బయనించుట వంటిది. గద్యమున 
సౌష్టవోపేతముగాం దోంచిన రచనా విధానమే పద్యకావ్యమునం బరివర్తనము న పేక్షించును. 
కవితా వేశము ఛందో రూపమునువలె ఛందోరూపముకవితావేశమును టబేరేచును. 
ఒకప్పుడొండు రెండు పద్యములను వ్రాయవలెనని మొదలుపెట్టి రచయితలు పలు పద్యములు 
వ్రాయజాలుట యిందుకు నిదర్శనము. 


40 


ఛందస్సు సంగీతము వంటిది,సంగీతమువలె నది సామాన్యుల హృదయములను 
గూడ నాకర్షించి యానంద పరవశముల నొనరించును. పదము లర్థమైనను గాకపోయినను 
పోతన వంటి మహాకవుల పద్యములు వినునప్పుడు పామరులను కూడ దలలూపించును. 
ఛందస్సు ధారణాశక్తి కెన్నో విధములం దోడ్బడును. పద్యములందు పదముల కూర్చు లయాను 
గుణముగా నమర్చబడి యుండుట యిందుకు గారణము. పద్యములను వలె వచన భాగములను 
మనము సులభముగా ధారణ చేయంజాలక పోవుట కందలి ఛందో రాహిత్యమే కారణము. 


కవితావేశపూరితమైన మహాకవుల పద్యభాగములను గద్య భాగములుగా ననువదించి 
యా రెంటిని బోల్చి చూచినచో ఛందస్సు వలన ప్రయోజనము తేటతెల్లమగును. 
'అట్టియనువాదము “పూలరేకుల మీందను దృణపల్లవముల మీందను ముత్తెముల వలెంగనిపించి 
చేతితో గ్రహింపంగనే నీరుగా మారిపోవు మంచు బిందువుల సేకరించుట ” వంటిదని జేమ్సు 
మాంటుగోమరి చెప్పి యున్నాండు. వచన భాగములందు పద్యభాగమందలి లాలిత్యము, 
తళుకు, రూపము మాతిపోయి, కేవల వస్తువు మాత్రమే మిగులుట సంభవించును. ఈ 
వికృతికి ఛందోరాహిత్యము కూడం గొంతవణకుం గారణము. 


అందుచే ఛందస్సు కావ్యమునకు అందముతోపాటాకర్షణమును గూడం గలిగించును. 
కొందలు విశిష్ట ప్రతిభావంతులు గద్యముననే యా లయాకర్షణములను కలిగింప సమర్భులై 
యుండవచ్చును. కాని యందజునట్లు చేయంజాలరు. 


10. కావ్యము-సంఘము : 


కవులు కొన్ని విశిష్ట గుణములు కలవారైనను నితరులతోపాటు తామును సంఘజీవులే. 
వారు భావుకులై ఉన్నత లోకములలో విహరించుచునే యేదోయొక వేళ నీ లౌకిక ప్రపంచమున 
కవతరింపక తప్పదు. ఈ ప్రపంచముతో సంబంధము లేనివారి కవితా వ్యవసాయము నేల 
విడిచిన సామువంటి దగును. కావుననే సాహిత్యమునకు సంఘమునకు గొంత సంబంధము 
తప్పక గోచరించుచుండును. 


ఏ విషయమైనను ఉన్నది యున్నట్లు వ్రాయవలెనను నియమము కవికి లేదు. అది 
చరిత్ర కారుల పని, రసము ప్రధానముగా (గ్రహించు కవి వాక్యములకును విషయ కథనమే 
ప్రధానముగా నెంచు చరిత్రకారుని వాక్యములకును జాల భఖేదముండును. కవులు తాము 


41 


చెప్పందలంచిన విషయములను బొడిమాటలతోం జెప్పక ఆలంకారిక మార్గములంజెప్పుదురు. 
అలంకారము లతిశయోశక్తులని కొందటి మతము. అంతమాత్రమునంగవుల రచన లన్నియు 
నసత్యములని మన మనుకొనరాదు. అందలి యలంకారములను, నతిశయోక్తులను దొలం 
గించినచోం గవుల రచనల యందు వారి కాలమునకు వారు నివసించు సమాజమునకును 
సంబంధించిన యథార్థ విషయములు కొన్ని తొంగిచూచుచునే యుందును. 


కవి కథా వస్తువును గల్పించునపుడు తాను నివసించు సంఘమును, అందలి 
సన్నివేశములను, వ్యక్తులను, యాచార వ్యవహారములను దృష్టియందుంచుకొనును. అతండు 
తానుజూడని అనుభవింపని, విషయముల నభిని వేశముతో వర్ణింపజాలండు. వివిధ వస్తువులను 
సన్నివేశములను వర్ణించునపుడు స్వానుభవమునుగూడ నందు బ్రవేశ పెట్టును. వస్తువును 
బురాణాదుల నుంచి గ్రహించినను సూక్ష్మాంశ వర్ణన సందర్భమున నతండు తన నాంటి 
సంఘమును బురస్మరించుకొనియే రచన సాగించును. నిజమునకు గావ్య వర్ణనములకు 
వస్తువును సమకూర్చునది సంఘమే యని చెప్పవచ్చును. దానికిం గవి భావనా శక్తియు 
దోడ్చడుచుండును. (ప్రతి వ్యక్తియు నిత్యము నేవో కొన్ని విషయములను దృశ్యములను 
గనుచుండును. సామాన్య మానవులు తాము కన్న విశేషములను మరుక్షణమున విస్మరింతురు. 
కవి యట్లుగాక తానుగన్న వానినిమనస్సున మననము చేసికొని యాయా విషయములను 
మనోమంజూషలో భద్రపరిచి తరువాత కావ్యములను రచించునపుడవసరమగు సందర్భములలో 
నా భావముల నుపయోగించుకొనును. దానిని బట్టీ కవికి రచనా సందర్భమున సంఘ మెట్లు 
తోద్చడుచున్నదో తెలియుచున్నది. దర్శనము వర్ణనము ననునని కవి ధర్మములు. ఆలంకారికులు 
వర్ణన నిపుణత్వమునకుం బ్రాధాన్య మొసంగి యున్నారు. ఈ వర్ణనా నైపుణ్యము లోక 
సమ్యక్చరిశీలనము వలనం గలుగును. 


కవి నొక విధముగా నాతండు నివసించు కాలమునకు బ్రతినిధియని చెప్పవచ్చును. 
అతండు తన కావ్యములోంజెప్పుం భావము లాతని నొక్కనికి మాత్రమే కాక యా కాలమునకు 
నప్పటి సమాజమునకు సంబంధించి యుండును. ఆ కారణము చేతనే మనము కావ్యములను 
జదువునప్పుడప్పటి ప్రజల భావములను సంఘ పరిస్థితులను గూడం గొంచెముగానైనను 
గ్రహింప వచ్చును. షేక్స్‌పియరు నాటకములు స్మాటు, డికెన్సు మున్నగువారి రచనలు చదివినచో 
నా యా కాలముల యందలి యాంగ్ల సంఘ పరిస్థితుల నవగాహనము చేసికొనవచ్చును. 


42 


ఆంధ్ర వాజ్మయమునం బాల్మురికి సోమనాధుని (గంథములును, హంసవింశతి, 
సింహాసనద్వాకత్రి ౨శిక, షోడశకుమార చరిత్రము మున్నగు కథా కావ్యములును, 
బ్రబంధములును, దత్తత్మాలపరిస్థితులను వ్యక్తము చేయుట యెల్ల రెజింగినదే. ఇట్లే 
సంస్కృతము మున్నగు నితర వాజ్బయములం బరిశీలించినచో నా యా యుగము లందలి 
భారతీయ సంఘ సాంస్కృతిక పరిస్థితులు తెలియవచ్చును. సాహిత్యముననుందత్మాల 
పరిస్థితులను దనలోం బ్రతిబింబింపంజేయు గుణవిశేష ముండుట చేతనే చరిత్రకారులు కూడం 
జరిత్రను నిర్మంచునెడ నా కాలపు సాహిత్యమును సైతము మూలముగా గ్రహించి పరిశీలించుట 
యవసర మగుచున్నది. 


“విశ్వ (శ్రేయః కావ్య”మ్మని చింతామణి నుడువుచున్నది. ఉత్తమ కావ్యము లెప్పుడును 
విశ్వ శ్రేయమునకు సాధనములై జగత్మల్యాణమునకు సహాయములుగా నుండును. ఉపదేశము 
కూడ కావ్యము యొక్క ప్రయోజనములలో నొకటి. అట్టిచో దురుపదేశకరములు, దుర్నీతి 
బోధకములు నగుకావ్యములను విసర్జింపవలసి యున్నది. దీనిని బట్టి కవులుత్తమ 
ధర్మబోధకములగు కావ్యములను రచించి పరోక్షముగా నైనను సంఘ (శ్రేయమునకై పాటు 
పడవలసియున్నది. సత్మవులు తమ కావ్యములందు నీతి ధర్మములను సరసముగా నుపదేశించి 
సంఘమును సన్నార్ధానుసరణ ప్రవణముగాంజేయు చుందురు. అందుచేతనే కవులెన్ను కొనం 
బడని శాసన కర్తలనియొక యాంగ్ల వాక్యము చెప్పుచున్నది. 


ఒక్కొక్కప్పుడు సంఘమున దురాచారములు ప్రబలుటచే సంస్మరణ మవసరమగు 
చుండును. అట్టి తజింగవులాళు రచయితలును దమ కావ్యముల ద్వారా సంస్కరణాభి 
(ప్రాయములను ప్రచారము చేసి సంఘము నుద్ధరించుటకు యత్నించుచుందురు. ఆంగ్లమున 
ఆడిసన్‌, స్టీలు మున్నగు వారును, దెనుంగున సోమనాధుడు, వేమన, వీరేశలింగము, పానుగంటి 
ప్రభృతులును అందుకుం బ్రయత్నించి చాలవజకుం గృతార్థులయిరి. భారతదేశ స్వాతంత్ర్య 
సంపాదన విషయమునను, ఆంధ్రరాష్ట్ర స్థాపన విషయమునను గవులు నిర్వహించిన పాత్ర 
సర్వజన విదితమైనట్టిదే. 

ఈ విధముగా సాహిత్యమునకును సంఘమునకును సన్నిహిత సంబంధ ముండునని 
తెలియుచున్నది. సంఘము సాహిత్యమునకు వస్తువును సమకూర్చి దానికి వైశాల్య వైవిధ్యములు 
గలిగించును. సాహిత్యము సంఘ పరిస్థితుల కాదర్శమువంటిదై, యవసరమైనప్పుడు దానిని 


43 


సంస్కరించి సన్మార్గమునకుం ద్రిప్పుటకు యత్నించును, కవులెంత ప్రతిభావంతులైనను 
సంఘమునం దంగములైన వ్యక్తులే. వారు దాని నాశ్రయించియే తమ కవితా వ్యాపారము 
సాగింతురు. అట్లు చేయనిచో వారి సృష్టి భాషాభివృద్ధి సాధనమైనను విశ్వశ్రేయమునకు 
సహాయము కాంజూలదు. 


11. కావ్యము = నాయికా నాయకులు : 


కావ్యముపదేశాత్మకమై యుండవలయునన్న నందలి నాయకుండుత్తమ చరిత్ర 
సంపన్నుడై యుండవలయును. కావ్యము నందలి యితివృత్తమును నడుపుచు ఫలమును 
బొందువాండగుటచే నాయకుని కాపేరు కలిగినది. కులీనత (ఉన్నతకులసంభవము), 
మహీభాగ్యము (భూమండలాధిపత్యము), బెజ్జ్వల్యము (రూపనంపన్నమైన దేహము 
కలిగియుండుట), జెదార్యము (దానశీలము), తేజస్విత (జగత్ర్రకాశత్వము), ధార్మికత్వము 
(ధర్మపరాయణత), వైదగ్ధ్యము (కృత్యవస్తుకౌశలము) అను నేడును నాయక గుణములని 
చెప్పి విద్యానాధుడు వానికి మహా మహిమత్వము (దేవతా స్వరూపము కలిగియుండుట), 
పాండిత్యము (సర్వవిద్యాధికత్వము) అను వానిని గూడం గలిపియుండెను. సాహిత్యదర్పణమున 
త్యాగి, కృతి, కులీనుండు, రూప యౌవనోత్సాహ సంపన్నుడు, దక్షుండు, అనురక్తలోకుC 
డు, తేజోవైదగ్ధ్య శీలవంతుండు నైనవాండు నాయకుండని చెప్పంబడినది. ధనంజయుండు 
దశ రూపకమున నాయకుండు వినీతుండు, మధురుండు, త్యాగి, దక్షుండు, ప్రియంవదుం 
డు, రక్తలోకుండు, శుచి, వాగ్మి, రూపవంతుండు, స్థిరుండు, యువకుండు, తేజస్వి, శాస్త్రచక్షువు, 
ధార్మికుండై యుండవలెనని తెల్పియున్నాడు. ఈ మువ్వురు చెప్పిన నాయక లక్షణములను 
గొంచె మించు మించుగా సమానములుగానే యున్నవి. 


ప్రతాపరుడ్రీయమున నాయక గుణములు చెప్పంబడిన పిమ్మట యశః ప్రతాప 
సుభగత్వము, ధర్మ కార్యార్థ తత్పరత్వము, దురంధరత్వము, గుణాఢ్యత నాయక 
స్వరూపలక్షణములని తెల్పంబడినది. భట్టుమూర్తి వీని కార్తావనత్వము, భూభారవహన క్షమ 
బాహుత్వము అను వానిని గూడంజేర్చినాండు. ఇందలి లక్షణములు కొన్ని పైని పేర్కొనం 
బడిన గుణములందే యంతర్భవించును. మరల వీనిని చెప్పుట నాయకుని యందీ లక్షణములు 
తప్పక యుండవలెనని సూచించుటకే. ఈ గుణ స్వరూప లక్షణము లన్నియు నుండువాం 


44 


డుత్తమ నాయకుండగును. అందు౯గొన్ని మాత్రమే కలవాండు మధ్యముండు, బహుగుణహీనుం 
డధముండు. 


నాయక భేదములు : ధీరోదాత్తుడు, ధీరోద్ధతుండు. ధీరశాంతుండు, ధీర 
లలితుండు అని నాయకులు నలుతెజంగులుగా నుందురు. అవికత్ధనుండు (ఆత్మస్తుతి లేనివాం 
డు), క్షమావంతుండు (ఓర్పుగలవాండు), అతిగంభీరుండు, మహాసత్తుండు, స్థిరుండు, 
గూధఢమానుండు (గూఢమైన కోపము గలవాండు), దృఢ వ్రతుండునగువాండు ధీరోదాత్తుం 
డు. ఇతండు శృంగార వీర రసములందు నాయకుండుగా నుండును. మాయాపరుండు, 
ప్రచండుండు, చపలుండు, అహంకార దర్చ భూయిష్టుండు, ఆత్మస్తుతి పరాయణుండు నగువాం 
డు దీరోద్ధతుండు. ఇతండు వీర రౌద్రరసములందు నాయకుండుగా నుండును. ధీరుండు, 
శాంతుండుం బ్రసన్నాత్ముండునైన ద్విజాధికుండు ధీరశాంతుండని (ధీరప్రశాంతుండనియు, 
గొందజందురు) ప్రతాపరుద్రీయము. కులీనత్వాది నాయక సామాన్య గుణములు కలద్విజుం 
డు ధీరశాంతుందని సాహిత్య దర్చణము. ద్విజుండనంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో నాకం 
డు. ద్విజాదికః అనుదానికిదశరూపకము విప్రవణి కృచివులని వ్యాఖ్యానము చేసి యున్నది. 
భరతుండు నాట్య శాస్త్రములో? బ్రకరణమున అమాత్య విప్ర వణిజులలో నొక్కని నాయకునిగాం 
జేయవలెనని చెప్పినాండు. దశరూపక నాట్యశాస్త్రములు, రెండును క్షత్రియ శబ్దమునకు 
బదులమాత్య సచివ పదములను వాడి యుండుటచే రాజైన క్షత్రియుండు కాక మంత్రియెన 
క్షతియుడే ప్రకరణ నాయకుండై యుండవలెనని వారి యుద్దేశమైనట్లు తోచుచున్నది. మాలతీ 
మాధవమున మంత్రి పుత్రుండు నాయకుండుగా నున్నాడు. నిశ్చింతుండు, మృదు స్వభావుం 
డు, నిత్యకళా నిరతుండునగువాండు ధీరలలితుండు. కళానిరతుడనంగా నృత్యగాన చిత్రలేఖన 
కవితాదులగు లలిత కళలం దాసక్తుండు. నాటికలందు ధీరలలితుండు నాయకుండుగా 
నుండును. కావ్యములం దంగిభూతులైన నాయకులలో నాద్యంతము ధీరోదాత్తాదులలో నెవ్వరో 
యొకరి లక్షణములే వర్ణింపంబడవలయును. అవస్థా భేదములు వర్ణితములైనచోం బ్రధాన 
రసమునకు భంగము వాటిల్లును. 


శృంగార నాయకులు : దక్షిణుండు, అనుకూలుండు, ధృష్టుండ్కు శఠుండు అని 
శృంగార నాయకులు నాలుగు విధములుగా నుందురు. అనేక నాయికలందు సమానానురాగము 
కలవాండు దక్షిణుండు (శ్రీ కృష్ణుడు). ఒకే నాయికయందు విశేషానురక్తుండై యుండువాం 


45 


డనుకూలుండు (శ్రీరాముడు). అపరాధ మొనరించియు శంక లేనివాడు ధృష్టుండు. 
నాయికకు మాత్రమే తెలియునట్ల ప్రియ మాచరించువాండు శకఠుందు. ఇతడాచరించు 
నప్రియము ప్రియురాలికే కాని యితరులకుం దెలియదు. 


పైని పేర్ళొనంబడిన ధీరోదాత్తాదులు నల్వు రాక్కొక్మరు దక్షిణాది పే నలుగురై 
మొత్తము పదునార్గురగుదురు. ఈ పదునాబుగురు నుత్తమ మధ్యమాధమ భేదముల నంది 
నలువది యెనమండ్రుగు రగుదురు. 


జాతి భేదమునుబట్టి నాయకులు దత్తుడు, భద్రుండు, కూచిమారుండు, పాంచాలు6 
డు అని నాలుగు తెజంగులని కామశాస్త్రము చెప్పుచున్నది. అందు దత్తుండు పద్మినీ 
వల్లభుండు. భద్రుండు చిత్రిణీ ప్రియుండు. పాంచాలుండు హస్తినీ ప్రియుండు. కూచిమారుం 
డు శంఖినీ ప్రియుండు. జాతిని బట్టి నాయకులు మరల దివ్యులు, అదివ్యులు, దివ్యాదివ్యులు 
అని మూండు తెజంగులుగా విభజింపంబడినారు. కేవల దివ్యులగు శంకరాదులు దివ్యులు. 
కేవల మర్వులగు దుష్యంతాదులదివ్యులు. దేవమానవాంశలు రెండునుగల కృష్ణాదులు 
దివ్యాదివ్యులు. 

నాయక సహాయులు : పైన పేర్కొనంబడిన నాయకులకు నాయికా సహగమ 
సంఘటనమున సాయ మొనర్చు సహాయులు నలువురున్నారు. వారు విట పీఠమర్ద చేట 
విదూషకులు. అందు సంభోగహీన సంపత్ముండు (నపుంసకుందని వ్యాఖ్య) ధూర్తుండు, కళలలో 
నేకదేశము నెజింగినవాండు, వేశ్యానాగరిక సమాగమ సంఘటన కుశలుండు, వాగ్శి 
మధురుండు, గోష్టి బహుమానితుండు నగు వాండు విటుండు. ప్రధానవృత్తమునందు వచ్చు 
ప్రాసంగి కేతివృత్తమునకు నాయకుండును, బ్రధాన నాయకునికంటెం గొంచెము తక్కువ 
గుణములు గలవాండును నగువాండు పీఠమర్జుండు. ఇతండు ప్రాసంగి కేతివృత్తమున నైనను 
నాయకుండై ప్రత్యేక ప్రయోజనమును బొందును గావున నితనిని గేవల శృంగార సహాయులలోం 
జేర్చరాదని కొందణి మతము. నాయికా నాయకులకు సంధానము కూర్చుట యందు నిపుణుడు 
చేటుండు. హాస్యకలహప్రియుండు విదూషకుండు, సంస్కృత నాటకములలో సాధారణముగా 
విట పీఠమర్దులకు సంస్కృత భాషయు, చేట విదూషకులకుం బ్రాకృతభాషయు నుపయోగింపం 
బడుచుండును. దీనిని బట్టి విట పీఠమర్దులుత్తము పాత్రలనియు (బ్రాహ్మణుండును, 
రాజావలంబనము కలవాండు నగుటచే విదూషకుడు మధ్యమ పాత్ర యనియు, చేటు 


46 


డథమ పాత్రయనియు నూహింపవచ్చును. కొందటువిదూషకునింగూడ నీచపాత్రగానే 
పరిగణింతురు. ఇతండు సాధారణముగా వేషభాషలచే హాస్యము పుట్టించు వాండును, భోజన 
ప్రియుండును, బ్రాహ్మణుందునై యుండును. 


వీరు కాక శకారుండు, తాంబూలికుండు, గాంధికుండు, మాలాకారుండు, రజకుం 
డు, వామన షండ కిరాత మ్లేచ్చ కుబ్దాదులు కూడ నటనట శృంగార సహాయులుగా నుండుట 
కలదు. మృచ్చకటికమున శకార పాత్ర అద్భుతముగా బోషింపంబడినది. ఇతండు రాజుగారి 
యుంపుడుకత్తెకు తమ్ముండును, మూర్చ్భుండును, మత్తుండునుగా వర్ణింపంబడును. 


నాయికా భేదములు : స్వీయ, అన్య, సామాన్య అని నాయికలు మూండు తెజం 
గులుగా నుందురు. లజ్జ, ఆర్జవము, పాతివ్రత్యము, కోమలత్వము, సౌందర్యము కలిగి అగ్ని 
సాక్షిగాం. బెండ్లి చేసికొన్న యుత్తమురాలు స్వీయ. అన్య-కన్య, అన్యోఢ అని యిరు 
తెఖియగులు కన్య యనంగా అవివాహిత. అన్యోధయనగాం బరుని భార్య ఏదో మిషతో నటునిటు 
తిరుగుచుండునదియు, కులటయు, సిగ్గువిడిచినదియు అన్యోఢయని సాహిత్య దర్పణము 
చెప్పుచున్నది. సామాన్య యనంగా వేశ్య. ఈమె సర్వసాధారణ స్త్రీ సాహిత్య దర్భణమున 
ధీరురాలు, కళాకుశల యగు వేశ్య సామాన్య యని చెప్పబడినది. ప్రహసనమున తప్ప 
మిగిలిన ప్రకరణాదులలో నీమె యనురాగవతిగానే యుండును. మృచ్చ కటిక మందలి వసంత 
సేనయిందుకు నిదర్శనము. 


స్వీయ-ముగ్ధ మధ్య ప్రొఢయని మూండు తెబుంగులు. ఇవి యౌవన సంబంధమును 
బట్టి యేర్చడిన భేధములు. అప్పుడే యంకురించిన యౌవనమును మన్మధ వికారమును 
గలదియు, రతియందుం (బ్రతికూలయు, మృదువైన ప్రణయ కోపము కలదియు,నధిక 
లజ్ఞాసమన్వితయు నగునది ముగ్ధ. ప్రరూఢమైన యౌవనము మదన వికారమును గలదియు 
నించుక ప్రగల్భమగు వాక్కులు గలదియు, సామాన్యమైన (అంతయెక్కువ తక్కువకాని) 
లజ్ఞగలదియునగు నాయిక మధ్య. సంపూర్ణయౌవన, సమస్తరతికోవిద, ఉన్నత శృంగారభావ, 
అల్బలజ్ఞ, ఆక్రాంత నాయక యగునది ప్రౌఢ. అనంతా మాత్యుండు ప్రాఢ-ప్రగల్భ, ప్రొఢ 
యన రెండు తెజంగులుగా నుండునని తెల్పెను. పూర్ణ యౌవనము గలది ప్రగల్భ-పురుషాయిత 
కౌశల ప్రౌఢ. అతండు లోలయను మటియొక నాయికా భేదమును గూడ జూపెను. వార్థ 
క్యారంభమున నున్నదియు, నాయకుండించుక పలికినను, జూచినను, జేసన్న కావించినను 


47 


రత్యానందము నొందునది లోల. 


| ముగ్గా, మధ్యా, ప్రాఢ' నాయికలలో మధ్యయుం బ్రౌఢయు ధీర - అధీర-ధీరాధీర 
అని మూడేసి భేదములు వహింతురు. ధీర యనంగా బ్రణయ కోప విషయమున ధీరత్వము 
కలది. అధీర యనంగా ధీరత్వము లేనిది. ధీరాధీర యనగా నంత యెక్కువయుం దక్కువయుం 
గాని ధీరత్వము కలది. ప్రియుండపరాధ మొనరించినపుడతని నెత్తిపొడుపుతోంగూడిన 
వక్రోక్తులతోం గేరడము లాడునది (1) మధ్యాధీర. పరుషోక్తులతోం గోపము వ్యక్తము 
చేయునది (2) మధ్యా అధీర. రుదిత ్రధానోక్తులతోంగోపము ప్రకటించునది 
(3) మధ్యాధీరాధీర. కోపమును మజుగుపుచ్చి పై కాదరమును జూపుచు సురతమున 
నౌదాసీన్యము వహించునది (4) ప్రొఢాధీర. ప్రియుని గోపమున దాడించునది (5) ప్రాధా 
అధీర. అత్యంత వక్రోక్తులతో ఖేదపబుచునది (6) ప్రొథా ధీరాధీర. ముగ్ధయందు భేదములు 
లేవు. ఆజువిధములైన మధ్యా ప్రొఢలు జ్యేష్టా కనిష్టా భేదములచేం బంద్రెండు తెజింగులగుదురు. 
ముగ్ధకూడంజేరిన పదముగ్గురు. స్వీయయందలి పదమూండు భేదములును, పరకీయ యందలి 
(అన్యోఢ కన్య) రెండు భేదములును, ఏకవిధయైన సామాన్యయుం గలసి నాయికలు మొత్తము 
పదునార్గు రగుదురు. 


అష్ట విధ శృంగార నాయికలు : అవస్థా భేదమును బట్టి నాయిక లెనిమిది తెబింగులుగా 
నుందురు. అందుం బరస్త్రీలను గాంక్షింపక తనయందే యనురాగము గల్లి తన కధీనుండై 
యుండు భర్త గలది స్వాధీన భర్తృక. ప్రియుడు వచ్చు వేళకుందన్ను గృహమును 
అలంకరించుకొని సిద్ధముగా నుండునది వాసక సజ్జ లేక వాసక సజ్జిక. ప్రియుండు చెప్పిన 
వేళకు రాక యాలస్యము చేయ నుత్మంఠ దాల్బునది విరహోత్క లేక విరహోత్మంఠిత. సంకేత 
స్థలమున కరిగి యట బ్రియునింగానక యార్తి జెందునది విప్రలబ్ధి. ప్రియుండు రాత్రి యంతయు 
నన్య కాంతతో గ్రీడించి, వేకువ నింటికి రాంగా సంభోగ చిహ్నముల గాంచి కుందునది 
ఖండిత. కోపమునం బ్రియుని నిందించి వెడలగొట్టి యనంతరము పశ్చాత్తాపము నొందునది 
కలహాంతరిత. ప్రియుడు పరదేశగతుండు కాంగా విరహమునంగృశించునది ప్రోషితభర్త్శృక. 
మదనార్తయై ప్రియుని యొద్దకు పోవునది, రప్పించుకొనునదియు నభిసారికయే. ఈ యభిసారిక 
జ్యోత్సాభిసారిక, తమోబఒభిసారిక, దివసాభిసారిక యని ముత్తెజంగులు. తెల్లనివలువలు, 
తెల్లపువ్వులు, తెల్లని గంధహారాదులు ధరించి వెన్నెలలో బ్రియు నభిసరించునది జ్యోత్సాభిసారిక. 


48 


నల్లని వస్త్రములు, నల్లని పుష్పాదులు ధరించి చీకంటిలో బ్రియు నభిసరించునది 
తమోఒఖిసారిక. పగలింటిలోని వారందజు కార్యాంతర తత్పరులై యెందైన నరుగ నేదో 
నెపము వెట్టి తానింటనేయుండి ప్రియునింటికి రప్పించుకొనునది దివసాభిసారిక. సామాన్య 
(వేశ్య) విచిత్రోజ్ఞలవేషము ధరించి నూపురమును మేఖలయు మెరయుచుండ సంతోష 
స్మేరవదనయె, యభిసరించును. ఈ సామాన్యాభిసారికను ఉజ్జ్వలాభిసారిక యనియు నందురు. 
రసమంజరిలో ప్రవత్స్యత్సతికయను తొమ్మిదవ నాయిక కూడం జెప్పంబడినది. అ(గ్రిమక్షణమున 
దేశాంతరమునకుం బోనున్న భర్త గలది ప్రవత్స్యత్సతిక, కాకువచన, కాతర (ప్రేక్షణ, నిర్వేద, 
సంతాప, నిశ్వాస బాప్ప, గమన విఘ్నకరణాదు లీమె లక్షణములు. ఈమెయు ప్రోషిత 
భర్తకయందే యంతర్భవించును. కావున నీ నవమ భేదము చెప్పనవసరము లేదని కొందతి 
మతము. పైని పేర్మొనంబడిన పదునార్గురు నాయికలం దొక్కొక్కతెయు నీ యష్టవిధ భేదముల 
నందినచో మొత్తము నాయికల సంఖ్యనూటయిరువదెనిమిది యగును. 


నాయికా సహాయలు (దూతికలు) : సఖి, నటి, దాసి, ధాత్రేయి, పొరుగున నున్న 
స్రీ (ప్రతివేశిని), బాలిక, యోగిని, శిల్పిని, తాంబూలిక, గాంధిక, రజని, పాచన స్త్రీ, గాయక 
ప్రీ మున్నగువారు నాయికలకు ప్రియ సమాగమ సంఘటనమున దూతికలై సహాయులుగా 
వర్తింతురు. ఒక్కొక్కపుడు నాయిక తానే స్వయముగా దూతీ కృత్య మొనర్చుటయుంగలదు. 


12. కావ్య భేదములు : 


స్వభావ స్వరూప వస్త్వర్థాదులను బట్టి కావ్యము పలువిధములుగా విభజింపంబడినది. 
అందు స్వభావమును బట్టి యది శ్రవ్యము, దృశ్యము అని రెండు విధములు. వినుటకు 
మాత్రమే యోగ్యమైనది శ్రవ్యము. వినుటకు మాత్రమేకాక రంగమునం (బ్రదర్శింపం 
బడుచుండగా౭ జూచుటకు గూడ యోగ్యమైనది దృశ్యము. ఈ దృశ్యమునకే రూపకమని 
మటొకపేరు. ఇందు రామ రావణాది పాత్రల వేషభాషాదులు నటులం దారోపింప బడును 
గావున దీనికీ పేరు కల్గినది. 


స్వరూపమును బట్టి కావ్యములు పద్య కావ్యములు, గద్య కావ్యములు, ఉభయ 
కావ్యములు అని మూండు విధములు. కేవల పద్య మయములైన కావ్యములు పద్య కావ్యములు, 
కేవల గద్య మయములైనవి గద్య కావ్యములు. పద్య గద్యోభయ మయములైనవి యుభయ 


49 


కావ్యములు. వీనికే చంపువులని యింకొక పేరు. సంస్కృతమున రూపకములు గద్య పద్య 
మయములుగానే యుండును. ఇప్పుడన్ని భాషలలో దృవ్య కావ్యములను గూడ మూండు 
విధములుగాను రచించుచున్నారు. 


వస్తువునుబట్టి కావ్యము ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రము అని మూండు 
విధములు. భారత భాగవత రామాయణాదులందు. (బ్రసిద్ధమైన వస్తువు గలది ప్రఖ్యాతము. 
కేవల కవికల్పితమైన వస్తువు గలది ఉత్పాద్యము. కొంత ప్రఖ్యాతమును గొంత 
ఉత్పాద్యమునునైన వస్తువు కలది మిశ్రము. భట్టుమూర్తి వసుచరిత్రమున కేవల కల్పనా కథలు 
కృత్రిమరత్నములనియు, నాద్య సత్మథలు పుట్టు రత్నము లనియు, కవికల్పనతోం గూడిన 
పూర్వ వృత్తములు సానలందీజిన జాతిరత్నము లనియుందెల్సి మిశ్రమే రమణీయ మైనదని 
సూచించినాండు. 

అర్ధమును బట్టి కావ్యము ధ్వని కావ్యము, గుణీభూత వ్యంగ్యకావ్యము, చిత్ర కావ్యము 
అని మూండు విధములు. రసాలంకార వస్తుధ్వనులలో నేదో యొకటి ప్రధానముగా 
(అనంగా వాచ్యార్థముకంటె సుందరతరముగా) నున్నచోనది ధ్వనికావ్యము. దీనినే యుత్తమ 
కావ్యమందురు. వ్యంగ్యార్థమ ప్రధానముగా నుండుచో (అనంగా వ్యంగ్యార్థముకన్న వాచ్యార్థమే 
సుందరతరముగా నుండుచో) నది గుణీభూత వ్యంగ్య కావ్యము, దీనిని మధ్యమ కావ్యమందురు. 
వ్యంగ్యార్థ మస్ఫుటముగాంగాని గూఢముగాం గాని యున్నచోనది చిత్రకావ్యము. దీనినే అభమ 
కావ్యమందురు. జగన్నాధుడు కావ్యమును ఉత్తమోత్తమము, ఉత్తమము, మధ్యమము, 
అధమము అని నాలుగు విధములుగా విభజించెను, పూర్వులు పేర్కొన్న యుత్తమమునే యతం 
డుత్తమోత్తమ మనెను. ఇది వ్యంగ్య ప్రధానముగా నుండును. వ్యంగ్యార్థమ ప్రధానమైనను 
చమత్కార కారణమై విలసిల్లుచో నది యతని మతమున నుత్తమము. పూర్వుల గుణీభూత 
వ్యంగ్యకావ్యమునే యతండు ఉత్తమము మధ్యమము అని రెండు తెజింగులుగా విభజించెనని 
చెప్పవచ్చును. పూర్వుల చిత్ర కావ్యమునకు అతని అథమ కావ్యమునకు భీదమే లేదు. కాని 
దాని నతండు అర్థచిత్ర ప్రధానము, శబ్దచిత్ర ప్రధానము అని రెండు విధములుగా విభజించెను. 

భోజుండు సరస్వతీ కంఠాభరణమున కావ్యము లాజువిధములనితెల్పెను. కావ్యము, 
శాస్త్రము, ఇతిహాసము, కావ్యశాస్త్రము, కావ్యేతిహాసము, శాస్రేతిహోసము అనున వాతండు 
చెప్పిన యాబుభేదములు. కావ్య శాస్తమనంగావ్యశాస్త్ర లక్షణములు రెండును గలిగినట్టిది. 


50 


కావ్యేతిహాసము,శా(స్రేతిహాసము అనువానిని గూడ నిట్లే సమన్వయించు కొనవలయును. 
క్షేమేంద్రుండు శాస్త్ర కావ్యము, కావ్య శాస్త్రము అను భేదమును తెల్పి వానికిం గ్రమముగా 
భట్టి కావ్యమును, దనచతుర్వర్గ సారసంగ్రహమును ఉదాహరణములుగాం జూపెను. కావ్య 
రూపమున వాయం౭బడిన శాస్త్రము శాస్త్ర కావ్యము. చతుర్వర్గ నిరూపణమును 
రసనిరూపణమును రెండును గల కావ్యము కావ్యశాస్త్రము. మొత్తము మోద నీ రెండింట 
గావ్యశాస్త లక్షణములు రెండును గోచరించును. 


వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తిలో గద్య పద్యాత్మకమైన కావ్యము నిబద్ధము 
అనిబద్ధము అని రెండు తెజంగులుగా నుండునని చెప్పినాండు. సిగదండవలె నిబిడము 
సుందరమునైన కూర్చుగలది నిబద్ధము. మాలాకారుండు మొదట పుష్పమునొక దండగా 
గ్రుచ్చుట నభ్యసించి పిమ్మట సుందరమైన యుత్తంసము (సిగదండ) కూర్చుటయందు సమర్భుం 
డగునట్లుగాం గవియు మొదట విడిగాం బద్య గద్యములు రచించుట నేర్చుకొని తరువాత 
(గంథ రచనకు సమర్భుండగును. ఇట్టి గ్రంథములు నిబద్ధములు(ఉదా॥ ప్రబంధాదులు,). కొందటు 
విడి పద్యములను గద్యములను రచించుటతోనే తృప్తి నొందుదురు. ఇవి అనిబద్ధములు. తేజః 
పరమాణు వొకటివలె గ్రంథరూపముం గూర్చబడని అనిబద్ధ కావ్యము ప్రకాశింపదని వామనుని 
యభిప్రాయము. 


నన్నెచోడుండు కుమార సంభవమున మార్గదేశీ కవిత్వములను బేర్మొనెను. ఈ 
సంప్రదాయము సంగీత శాస్త్రమునందును కన్నడమునందును గలదు. సంస్కృత భాషా 
కవిత్వము మార్గమనియు దేశ భాషాకవిత్వము దేశియనియు, గొందటు తలంతురు. కొంద 
అట్లు కాక దేశభాషలందుంగూడ నీరెండు తెజంగులైన కావ్యము లుండునని యభిప్రాయ 
పడుచున్నారు. వీరి యభిప్రాయము ప్రకారము సంస్కృత లక్షణ సంప్రదాయముల ననుసరించి 
సంస్కృత భాషా బహుళముగా రచింపంబడు కవిత్వము మార్గము. దేశీయ వృత్తముతో 
దేశీయచ్చందములో దేశభాషా బహుళముగా రచింపంబడునది దేశికవిత్వము. 


శ్రవ్యకావ్యములు -పద్యకావ్యము శ్రవ్య కావ్యములు -పద్యకావ్యము, గద్యకావ్యము, 
చంపూకావ్యము అని మూండు విధములని పైని పేర్కొనంబడినది. అందు పద్యకావ్యము - 
మహాకావ్యము ఉపకావ్యము (క్ష[ద్రకావ్యము ) అని రెండు విధములు. అష్టాదశ విశిష్ట 
వర్ణనములతోం గూడినది మహాకావ్యము. ఈ వర్ణనల సంఖ్య విషయమున నభిప్రాయ 


51 


భేదములున్నవి. నగరము, నముద్రము, శైలము, బుతువులు, చంద్రోదయము, 
సూర్యోదయము, ఉద్యానము, జలక్రీడ, మధుపానము, రతోత్సవము, విప్రలంభము, 
వివాహము, కుమారోదయము, మంత్రము, ద్యూతము, ప్రయాణము, యుద్ధము, 
నాయకాభ్యుదయము అను పదునెనిమిదియు వర్ణములైన యంశములని ప్రతాప రుద్రీయము 
చెప్పుచున్నది. నరసభూపాలీయమున ద్యూతమునకు బదులు దౌత్యమును మధుపానమునకు 
బదులు మధువును జెప్పంబడినవి. మధు వనంగా వసంతము. ఇది బుతువులలోనిదే కావున 
దీనిని మరల చెప్పవలసిన యవసరములేదు. సాహిత్యదర్పణమున సంధ్య, సూర్యుండు, చంద్రుం 
డు, రాత్రి, ప్రదోషము, చీంకటి, దినము, ఉదయము, మధ్యాహ్నము, మృగయ, శైలము, 
బుతువు, వనము, సాగరము, సంభోగము, విప్రలంభము, ముని, స్వర్గపురము, 
అధ్వరము,రణము, ప్రయాణము, వివాహము, మంత్రము, పుత్రోదయము అనునవి 
వర్థ్యాంశములని తెల్పి, సంధనుండి సాగరము వరకు గల వానిని యధాయోగముగను 
సంభోగమునుండి పుత్రోదయము వజకుంగల పదింటిని సాంగోపాంగముగను వర్ణింపవలెనని 
సూచించెను. అప్పకవి ప్రతాప రుద్రీయమునందలి పదునెనిమిదింటికి వేంట, మౌనీంద్ర 
పుణ్యాశ్రమము, కన్యాంగ సౌందర్యము, దౌహృదము అను నాల్గింటిని జేర్చి వర్వాంశము 
లిరువది రెండని చెప్పెను. అలంకారశేఖరకారుండు ముప్పది రెండు వర్ణనీయములను దెల్చ్పెను. 
పలువు రష్టాదశ సంఖ్యనే యంగికరించిరి. ఈ విధముగా వారు వర్ణనీయాంశములను 
నిర్దేశించియు, అందుంగొన్నింటిని విడిచినను మహాకావ్యత్వమునకు భంగము లేదని 
తెల్పియుండిరి. | 


ఇతిహాసము : ఇతి +హ+ఆస (ఇట్లుండెను) అని దీనికి వ్యుత్పత్తి, ధర్మార్థ 
కామమోక్షముల యుపదేశముతోం గూడి కథాయుక్తమైన పూర్వవృత్త మితిహాసమని చెప్పం 
బడును. ఇందు పూర్వరాజాదుల కథ లుండును. మహాభారత మిందు కుదాహరణము. 


పురాణము : పురా నవం పురాణమని దీని నిర్వచనము. ఇందు పంచ 
లక్షణములుండును. సర్గము, ప్రతిసర్గము (బ్రహ్మాదుల సృష్టి వంశము (దేవాసురాది 
విభేదోత్పత్తి), మన్వంతరము, వంశానుచరితము, అనునవాపంచ లక్షణములు. కాలక్రమమున 
నితిహాసములందు వలె నిందును బెక్కు కథలు ప్రవేశించినవి. అందుచే పురాణేతిహాసములు 
రెండును గొంచె మించు మించుగా సమానములగుట సంభవించినది. 


52 


ఉప కావ్యములు : సర్గ బంధము లేని కావ్యము లుపకావ్యములు. వీనికి క్షుద్ర 
కావ్యములని మరొక పేరు. ఇచ్చట క్షుడ్ర శబ్దము పరిమాణ సంబంధియే కాని స్వభావ 
సంబంధి కాదు. క్షుద్ర కావ్యమనంగా జిన్న కావ్యమని యర్థము. క్షుద్ర కావ్యములలో 
ముఖ్యములైనవి మాత్రమే యిట పేర్కొనంబడును. 


ఉదాహరణము : ఆంధ్ర వాజ్మయమునకుC బ్రత్యేకమైన ప్రక్రియలలోనిది యొకటి. 
సంస్కృతమున రెండు మూండుదాహరణములు మాత్రమే యున్నవి. తెలుంగున పాల్కురికి 
సోమనాధుని కాలమునుండి నేంటి వజకును ఉదాహరణములు రచింపబడుచున్నవి. 
సంస్కృతాంధ్రములు రెండింట మొదటి యుదాహరణమును వెలయించిన వాండు పాల్కురికి 
సోమనాధుందే. ఉదాహరణము పద పద్యోభయ లక్షణములు గల ప్రక్రియ. ఆశు, మధుర, 
చిత్ర, విస్తరములను కవితా భేదములలోనిది మధుర జాతికిం జెందినది. 


ఉదాహరణము స్తోత్రరూపమైన చిన్న కావ్యము.మొదట దేవతల స్తోత్రమునకే 
యిది రచింపరబడు చుండినను తరువాత మానవ దేశనాయక స్తోత్ర పరముగాంగూడ ప్రాయం 
బడుచు వచ్చినది. ఇందు మొత్త మిరువది యాజు పద్య గేయ భాగములుండును. సప్త 
విభక్తులు సంబోధన విభక్తి అను నెనిమిది విభక్తులలో నాక్కొక్క విభక్తి కొక్కొక్కవృత్తము, 
ఒక్కొక్క కళిక, ఒక్కొక్క ఉత్మళిక ప్రాయంబడుచుండును. పిమ్మట సార్వవిభక్తిక పద్య మొక్కటియు 
నంకితాంక పద్యమొకటియు నుండును. వృత్తములలో చంప కోత్పల శార్జూల మత్తేభములను 
మాత్రమే వాడుదురు. కళికోత్మళికలు తాళాంగ ప్రధానములైన రగడ భేదములు. సంగీత 
శాస్త్రమునకు సంబంధించిన టత్రిశ్ర, చతుర[శ్ర, ఖండ, మిశ్ర సంకీర్ణగతులు క్రమముగా మూ 
డు, నాలుగు, ఐదు,ఏడు, ఎనిమిది మాత్రలు కలిగి యుండును. వీనిలో దేనియందైనం గల 
మాత్రలను రెండుచేం గాని నాలుగుచేంగాని యెనిమిదిచేంగాని హెచ్చించి యా మాత్రల 
సంఖ్యతోం గూడిన యొక్కొక్క పాదము చివరం దత్తద్విభక్తి ప్రత్యయములు చేర్చుచునట్టి పాదము 
లెనిమిది రచించిన నొక కళిక యగును. ఉత్మళిక యనంగా నర్ధ కళిక. అనంగా కళిక 
పాదములలో పదునాటేసి మాత్ర లుండిన నుత్మళిక పాదములలో నెనిమిదేసి మాత్రలే 
యుండును. కళికవలె నిదియు నష్టపదియే. ఇందు కళికలోవలెం బ్రతి పాదము చివర విభక్తి 
ప్రత్యయము లుండ నవసరములేదు (ప్రతాపరుద్రీయమున నిందు ప్రతి పాదాంతము నందు 
విభక్యాభాసములు), ఎనిమిదవ పాదము చివరమాత్రము విభక్తి ప్రత్యయముండవలెను. అప్పకవి 


53 


యుత్మళిక యందలి యెనిమిది పాదములు నొకటే సమాసముగా నుండవలెనని చెప్పియున్నాం 
డు. కాని పెక్కు లక్ష్యములలో నీలక్షణము కనిపింపదు. లక్షణము విధింపక పోయినను 
ఉత్మళిక పాదములలో బెక్కింట నంత్యప్రాస నియమము గోచరించుచున్నది. కళికోత్మళికలు 
రెండింట రెండేసి పాదముల కొక ప్రాసముండును. యతి నియమము కళిక పాదములలోనే 
కాని యుత్మళిక పాదములలోంగానరాదు. 


ఉదాహరణములందు ప్రథమా విభక్తికి డు,ము,వు,లలో నొకటియు, ద్వితీయా 
విభక్తికిని, ను, ల కూర్చి అనువానిలో నొకటియు తృతీయా విభక్తికి చేతయు, చతుర్ధీ విభక్తికి 
కై యు, పంచమీ విభక్తికి వలనయు, షష్టీవిభక్తికి కి, కులలో నొకటియు, సప్తమీ విభక్తికి 
అందు అనునదియు వాడంబడును. ఇతర ప్రత్యయములు కానరావు. ఉదాహరణ మందలి 
పద్యము లందును, కళికోత్మళికలందును విభక్తి ప్రత్యయములు వాడంబడును గాన అవి 
తెలుంగునందలి విభక్తి ప్రత్యయముల చరిత్ర నెబుంగుటకుం జాలతోడ్చడును. 


సార్వ విభక్తిక మనంగా నన్ని విభక్తులతోం గూడిన పద్యము. ఇందు ప్రథమాది 
క్రమమున నెనిమిది విభక్తులు వాడంబడును. ఇది సాధారణముగా శార్జూల వృత్తమున నుండును. 
అంకితాంక పద్యమున కవిపేరు, కృతి పేరు, రచించిన సంవత్సరము చెప్పబడును. కొన్ని 
యుదాహరణములలో నీయిరువదియాజవ పద్యము లేకపోవుటయుం గలదు. 


ట్రతాపరుద్రీయమున ఉదాహరణము “జయతి” శబ్దముతో నారంభ మగు మాలిన్యాది 
వృత్తములలో నొకదానితో మొదలిడ వలెననియు, తరువాత అపిచ అనుదానితో నారంభించి 
(ప్రాసతాళములతోం గూడిన యెనిమిది వాక్యములు ప్రతి విభక్తికి రచింపవలెననియు, పిమ్మట 
విభక్యాభాసము లుండ వలెననియుం జెప్పబడియున్నది. ఈ లక్షణము సంస్కృతో 
దాహరణములకే యన్వయించును. తెలుంగున “జయతి” అను పదముతోంగాని తత్సద్భశ్య 
పదముతోంగానియారంభించు నుదాహరణ మొక్కటియులేదు. “అపిచి” అనుటకు బదులు 
కళికలకు మొదట తెలుగున మజియు ననుమాట వాడంబడియున్నది. 


అప్పకవి సద్ధలి, బద్ధలి, విద్ధలి, ఉత్ఫుల్లకము అని యుదాహరణములను నాలుగు 
తెగలుగా విభజించినాండు. అందు సంబుద్ధి విడిచి మిగిలిన యేడువిభక్తులు మాత్రమే చెప్పిన 
నది సద్ధలి. సంబుద్ధితో గలిపి యెనిమిడి విభక్తులు చెప్పిన నది బద్ధలి, సంబుద్ధితో విషమ 


54 


(1,3,5,7) విభక్తులను మాత్రమే చెప్పిన నది విద్ధలి. కేవల కళికోత్మళికలు మాత్రము చెప్పిన 
నది ఉత్ఫుల్లకము. విన్నకోట పెద్దన్న ఉత్ఫుల్లకమును విడిచి మిగిలిన మూండు మాత్రమే 
చెప్పినాండు. అప్పకవి “సంబుద్ధితోంగూడ సప్త విభక్తులు పలుక నొప్పారు బద్ధలి యనంగ” 
నని చెప్ప నతండు “సరి విభక్తులు సంబుద్ధి సహితగాంగం జెప్ప నొప్పారు బద్ధళి సిద్ధమగుచు” 
నని నిర్వచించినాండు. అట్లే అప్పకవి “సంబుద్ధితోడ విషమ విభక్తుల తోడంబలికిన కృతి” 
విద్ధలి యనంగా నతండు “ముక్తసంబుద్ధి విషమవిభక్తి కలితమైన కృతి” విద్ధశి యని చెప్పినాడు. 
ఇవి యుదాహరణముల పూర్వరూపములనియు క్రమముగా నివే యుదాహరణములుగాం 
బరిణమించినవనియు శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు సూచించి యున్నారు. 


యక్షగానము : ఇదియు మధుర కవితా జాతికిం జెందినదే. ఇది నృత్య సంగీత 
ప్రధానమైన దేశ రూపకము. ఇందు పాత్ర పోషణమునకే కాని కథా కల్పనమున కంతగాం 
బ్రాధాన్యముండదు. జక్కులు లేక యక్షులు, అనువారీ దేశి రూపకములను జేపట్టిన కతమున 
వానికి జక్కుల పాటలు లేక యక్షగానములు అనుపేరు కలిగెనని విమర్శకుల యభిప్రాయము. 
ఇవి సుమారు క్రీశ. 12వ శతాబ్దినుండియు నుండెననుట కాధారములున్నను అప్పకవికి 
ముందున్న లాక్షణికు లెవ్వరును వీని లక్షణమును జెప్పి యుండలేదు. అతండు నవ విధ 
రగడలలోం గొన్ని మార్పులు సూచించి వాని త్రిపుట, జంపె మున్నగు తాళముల 
కనుగుణముగాం జేసి యక్షగానములలోం బాడుదురని చెప్పియుండెను. ఈ రగడ భేదములే 
కాక యక్షగానములలో ఏలలు,జోలలు, సువ్వాలలు, ధవళములు, వెన్నల పదములు, 
తుమ్మెదపదములు, అల్లోనేరేళ్ళు, త్రిభంగులు, జక్కులటేకులు, ద్విపద త్రిపదాదులు, మంజరులు, 
చందమామ సుద్దులు మున్నగు నితర దేశీరచనలుకూడా చేరినవి. ఇందు సూత్రధారుండు 
రంగమున నిల్చి కథా వృత్తమును నడుపుచుండ తదుక్తులననుసరించి పాత్రలు ప్రవేశించి 
యాయా భావములను వ్యక్తము చేయుచుండును. ఈ యక్షగానములే (క్రమముగా హరికథా 
రూపమునం బరిణామము చెందినవని కొందజు విమర్శకుల అభిప్రాయము. 


చక్రవాళము: ఇందు మొదట నొక పద్యమును పిమ్మట నెనిమిది దళములు గల 
కళికయునుండును. ఈ రెండును ముక్తపద (గస్తములును, సంబోధ 'నాంతములునై 
యుండవలయును. ( 





55 


మంజరి : తరుణీమణి శృంగారము, విరహము, వసంత మన్మథ విజృంభణము, 
వనజల క్రీడలు మున్నగునవి గల కావ్యము. మంజరీ కావ్యము. 


తారావళి : ఒకొక్క పద్యమున నొక్కొక్క నక్షత్రము (అశ్విన్యాది ) పేరువచ్చునట్లుగా 
నిరువదేడు పద్యములు వ్రాసిన నది తారావళి యనంబడును. లక్షణ మిట్లున్నను గొందజు 
రచించు తారావళులలోం బద్య సంఖ్యయే కాని నక్షత నామములు కానరావు. తొమ్మిది పద్యముల 
కావ్యమునకు రత్నావళియనియు, నైదు పద్యముల కావ్యమునకు పంచాననావళి యనియు 
పేర్లు. వీనినే క్రమముగా నవరత్నములు, పంచరత్నములు అని పిల్చుచుందురు. 


అప్పకవి ముక్తకము (ఒక్క పద్యము), ద్వికము (రెండు పద్యములు కావ్యము), త్రికము 
(మూండు పద్యముల కావ్యము), వారణమాల (ఎనిమిది పద్యముల కావ్యము), భాస్మర 
మాలిక(పెండ్రెండు పద్యముల కావ్యము), శశికళ (పదియాజు పద్యముల కావ్యము), త్రిశంత్తు 
(ముప్పది పద్యముల కావ్యము,, పంచాశత్తు (ఏంబది పద్యముల కావ్యము), శతకము (నూటు 
పద్యముల కావ్యము). అష్టోత్తర శతకము (నూటెనిమిది పద్యముల కావ్యము ), పంచశతి 
(ఐదువందల పద్యములు గల కావ్యము), సప్తశతి (ఏడువందల పద్యములు గల కావ్యము) 
మున్నగు వానిని గూడ సూచించి యుండెను. 


ఖండ కావ్యము : మహా కావ్య లక్షణములలో నేకదేశమును మాత్రము (గ్రహించి 
రచించిన కావ్యము ఖండ కావ్యము. ఉదా: మేఘ సందేశము. ఆధునిక యుగమున 
నాంధ్రమందుం బలువురు ఖండకావ్యములను రచించి యున్నారు. 


యుగ్మకము, సందానితకము, కలాపకము,కులకము అనునవి క్రమముగా, నొకే 
క్రియతో నన్వయము గల రెండు మూండు నాలుగైదు పద్యముల సమూహములకు పేర్లు. 


కోశము : అన్యోన్యాన పేక్షకములైన శ్లోకముల సమూహమునకు కోశమని పేరు. 


వాకో వాక్యము : ఉక్తి ప్రత్యుక్తిరూపములైన వాక్యోపవాక్యములతోం గూడి యుండినది 
వాకోవాక్యము. ఇందుకై (ప్రత్యుక్తు లిరువురికే కాని పలుమందికిం కాని కూర్చ వచ్చును. కవి 
స్వయముగాం జూచి చెప్పిన కథ ఆఖ్యాన మనియు నితరుల వలన విని చెప్పిన దాని కుపాఖ్యాన 
మనియు నామములు. 


56 


గాథ : జననీ జనకులు, పితృదేవతలు, భూదేవి మున్నగు వారిని గూర్చి చేయు 
స్తోత్రమునకు గాథ యని పేరు. ఇది దాతలయు వీరపురుషులయునుదార కృత్యములను 
గూడ స్తుతింప వచ్చును. దీనికి నారాశంసి యని నామాంతరము. 


దండకము : ఇది స్తోత్ర రూపమైన కావ్యము. ఇది సాధారణముగా భక్తి రసమయమై 
యుండును.ఇందు త,న,స,హ గణములలో నొకదానిని మొదట నిడి తరువాత పెక్కు 
తగణములను గూర్చి చివర నొక గురువు నుంచవలయును. ఇందు యతి ప్రాసల నియమము 
లేదు. 


చంపూకావ్యములు : గద్యపద్యోభయమైన కావ్యమునకు చంపువని పేరు. 
సంస్కృతమున భారత చంపువు, రామాయణ చంపువు మున్నగు చంపూ కావ్యములున్నవి. 
అందు రఘువంశాది కావ్యములు కేవల పద్య కావ్యములే, తెలుంగున నిర్వచనోత్తర 
రామాయణమును ద్విపద కావ్యములును దప్ప మిగిలిన పూర్వ కావ్యము లన్నియు జంపూ 
కావ్యములే. సంస్కృతమున కావ్య ప్రబంధ శబ్దములు రెండును సమానములే. అందు గద్య 
ప్రబంధము, పద్య ప్రబంధము, దృశ్య ప్రబంధము అను మాటలు వినవచ్చును. వ్యుత్పత్తిని 
బట్టి ప్రకృష్ణమైన బంధము గల యే కావ్యము నైనను బ్రబంధ మనవచ్చును. తెలుగున 
తిక్కన తన భారతమును ప్రబంధ మండలి యని పేర్మొనెను. ఎజ్జినకుం బ్రబంధ పరమేశ్వరు 
డను బిరుదమున్నది. నన్నెచోడుని కుమార సంభవము, శ్రీనాథుని నైషధము, పిన వీరభద్రుని 
శృంగార శాకుంతలము నిజముగా ప్రబంధములే. కాని యీ ప్రబంధ పదము తెలుంగున 
పెద్ద నాదులు రచించిన మను చరిత్రాదులకే రూఢముగ వాడంబడుచున్నది. వానిని బట్టి 
ప్రఖ్యాత వృత్తము, ధీరోదాత్త నాయకము, శృంగార రస ప్రధానము, అష్టాదశ వర్ణన శోభితము, 
ఆలంకారిక రచనా మయము,పంచాశ్వాస పరిమితమునైన కావ్యము ప్రబంధమని 
నిర్వచింపవచ్చును. ఇందు సంస్కృత మందలి దృశ్య (శ్రవ్య కావ్య లక్షణములు మిళితములై 
యున్నట్లు కానిపించును. ఇందెడనెడ శబ్దార్థాలంకార మయములైన దీర్ధ వచనములు కూడ 
నుండును. కావున నివి చంపూ కావ్యములే కాని కేవల పద్య కావ్యములు కావు. 


గద్య కావ్యము : సంస్కృతమున గద్య పద్యములకు సమాన గౌరవమున్నది. 
కాదంబర్యాదులు రఘువంశాదుల వలెనేయందు గొప్ప కావ్యములుగాం బరిగణింపంబడును. 
మతియు సంస్కృతమున గల “ గద్యం కవీనాం నికషం వదంతి” అను నభియుక్తోక్తి గద్య 


“౨7 


గౌరవమునకుం దార్మాణము. ముక్తకము, వృత్తగంధి, ఉత్కలికా ప్రాయము, చూర్ణము లేక 
చూర్ణకము అని గద్యము నాలుగు విధములు. సమాస రహితమైన గద్యము ముక్తకము. 
వృత్త భాగవంతమైన గద్యము వృత్త గంధి. దీర్భ సమాన భూయిష్టమైన గద్య ముత్మలికా 
ప్రాయము. అల్ప సమాస సహితమైన గద్యము చూర్ణకము. ఇది ముక్తకమువలె నసలు 
సమాసములు లేనిది కాదు; ఉత్మలికా ప్రాయమువలె దీర్భ సమాస బహుళము కాదు. రెండింటికి 
నడిమి స్థితి కలది. 


ఆభ్యాయిక : ఇందుచ్చాసాది విభాగములును మధ్య మధ్య నితరుల పద్యములు 
నుండును. 


కథ : అవాంతర విభాగములుకాని పద్యములు కాని లేక యుండు గద్య ప్రబంధము 
కథ. దీనికిని ఆఖ్యాయికకును భేదము లేదని దండి చెప్పి యుండెను. ఆనందవర్ధనుండు 
మాత్రము వానికి పై భేదమును సూచించెను. శివతత్త్వరత్నాకరము సత్యవృత్తాంతము కలది 
ఆఖ్యాయిక యనియు, కల్పిత వృత్తాంతము కథ యనియు ఆ భేదమును చక్కగా సూచించెను. _ 
నాయకుండు తన చేష్టాదికమును స్వయముగాం జెప్పునది ఆఖ్యాయికయని వేటొక లక్షణము 
కలదు. దీనిని బట్టి ఆఖ్యాయికను స్వీయ చరిత్ర లేక ఆత్మకథ అని చెప్పవచ్చును. 


ఖండ కథ : ఇది యేకదశ వర్ణనము గల గద్య (ప్రబంధము. 


పరికథ : చతుర్విధ పురుషార్థములలో నొక్క దానిని గ్రహించి చిత్ర విచిత్రముగా 
వర్ణించు గద్య (ప్రబంధము పరికథ. 


పర్యాయబంధము : వసంతాది బుతువులను గాని మహారాజులు మున్నగు వారి 
విజయ యాత్రాదులను గాని వర్ణించు గద్య ప్రబంధము పర్యాయ బంధము. 


సకల కథ : ధర్మార్ధ కామ మోక్షము లంతమునంగల యితి వృత్తముతోం గూడిన 
గద్య కావ్యము సకలకథ. 


ఉపకథ : పెద్ద కథలో తక చిన్న క ఇది సరు 
ఉపాఖ్యానము వంటిది. 


ఆంగ్ల భాషా పరిచయ మలవడిన పిమ్మట ప్రతిభావంతులైన యువతీ యువకులు 


58 


తెలుంగున పలువిధములైన గద్య రచనలు కావించుచున్నారు. అందు నవల, కథానిక, వ్యాసము, 
విమర్శ,జీవిత చరిత్ర, ఆత్మకథ మున్నగునవి ముఖ్యములైనవి. 


దృశ్యకావ్యములు : దృశ్య కావ్యములు రంగము మీంద బ్రదర్శితములగుచుండంగా 
జూచుటకు యోగ్యములైనవి. వీనికి రూపకములని సాధారణ నామము. రూపకములు 
ప్రధానముగాం బది విధములు. 


1. నాటకము: ఇది ప్రఖ్యాత వస్తుకము అనంగా రామాయణ భారతాదులనుండి 
గ్రహించిన వస్తువు కలది. మూలకథయందు రసమునకుంగాని నాయకునకుంగాని 
విరుద్ధములగు వర్జానాదులను నాటక కర్త విడువవలయును లేదా వానిని యధోచితముగా 
మార్చవలయును. ఇందలి నాయకుండు ధీరోదాత్తుండు. అంగి రసము శృంగార వీరములలో 
నొకటి. మిగిలిన వంగరసములుగానుండ వచ్చును. ఇందు పంచ సంధులను జక్కగాం 
గూర్చవలయును. నిర్వహణసంధిలో నద్భుత రసమును వర్ణింప వలయును. ఇందైదు మొదలు 
పది యంకముల వటికు నుండ వచ్చును. నాయక వధము సర్వదా పరిత్యాజ్యము. ఒకవేళ 
నాయకుడు మరణించుచో వానినిం బునరుజ్జీవితు నొనరింపవలయును. ఇందునీరసములు, 
అనుచితములు, ఉద్వేగకములునైన సన్ని వేశములను దృశ్యములగాం జేయక విష్కంభాదులచే 
సూచ్యక మాత్రములను గావింపవలెను. ఇది నాందీ ప్రస్తావనలతో మొదలిడి భరత వాక్యముతో 
ముగియును. 


2. ప్రకరణము : ఇది కల్పిత వస్తుకము అనంగా నిందలి కథ లోక సంబంధియు 
కవి కల్పితమునై యుండును. ఇందలి రసము శృంగారము, నాయకుడు ధీరశాంతుండు. 
అతండమాత్య విప్ర వణిజులలో నెవ్వందైనంగావచ్చును అతండు ధర్మార్థ తత్పరుండును 
అపాయాంతరిత కార్య సిద్ధియుగాందగును. ఇందు కులజ కాని, వేశ్య కాని,కులజా వేశ్య 
లిరువురును గాని నాయికలుగా నుండవచ్చును. ఇందు పది యంకములుండును. మిగిలిన 
లక్షణము లందు దీనికిని నాటకమునకు భేదములేదు. - 


3. భాణము : ఇందు కవి కల్పితమైన ధూర్తవృత్త మీతివృత్తము. సమర్భుండు 
విద్యావంతుండునగు విటుండను నొక పాత్రచేం బ్రయోగింపంబడు నిందు సంబోధ నోక్తి 
|ప్రత్యుక్తు లాకాశభాషితముల మూలమున జరుగుచుండును.. భారతీ వృత్తిని, సాంగములైన 





59 


ముఖ నిర్వహణ 'సంధులను, గేయాది దశ లాస్యాంగములను ఇందుపయోగింంప దగును. 
శౌర్య వర్ణనచే వీర రసము కాని సౌభాగ్య వర్ణనచే శృంగార రసము కాని యిందు సూచింపం 
బడును. 


4. (ప్రహసనము : ఇది హాస్య రస ప్రధానమైన రూపకము. వస్తువు, సంధులు, 
లాస్యాంగములు మున్నగువాని విషయమున నిది భాణముతో సమానము. ఇది శుద్ధ వికృత 
సంకీర్ణ భేదములచే త్రివిధము. అందు పాషండ, శ్రోత్రియ బ్రాహ్మణ[బ్రువ, ' భిక్ష్వాదుల 
హాస్యమయవచనములతోం గూడినదియు చేట చేటీ విటాది ప్రయుక్తమగునదియు వేష భాషా 
చేష్టాదులచే నవ్వు పుట్టించు నదియునగు నట్టిది శుద్ధము. “కంచుకి షండ తాపస వృద్ధాదులు 
విట చార భటాదుల వేష భాషలు కలవారుగా వర్ణింపంబడుటచే విపరీత ధర్మము కలది 
వికృతము”. “ముఖనిర్వహణ లాస్యాంగములే కాక ఉద్దాత్యకాదులగు వీథ్యంగములు కూడ 
నధికముగాం జూపందగి, చోరకితవాది ధూర్తులతోం గూడి సంకరమైయుండునది సంకీర్ణము” 


5. డిమము : ఇది ప్రఖ్యాత వస్తుకము. ఇందు పదునార్లురు ధీరోద్ధత 
నాయకులుందురు. వారు దేవ కిన్నర గంధర్వ యక్ష రాక్షస భుజగ భూత ప్రేత పిశాచాదులలోని 
వారై యుందురు. ఇందవమర్శ సంధి కాక మిగిలిన నాలుగు సంధులను, కైశికి వృత్తికాక 
మిగిలిన మూందు వృత్తులను ప్రయోగింప వలయును. ఇందు రౌడ్ర మంగి రసము. హాస్య 
శృంగారములు కాక. మిగిలినవి యంగ రసములు. మాయ, ఇంద్రజాలము, కోధము, 
అద్భుతము, సూర్య చంద్రగ్రహణములు, ఉల్కాపాతము మున్నగు వాని నిందు వర్ణింప 
వలయును. ఇందు నాలుగంకము లుండును. ప్రస్తావన, పాత్ర ప్రవేశము మున్నగు వాని 
విషయమున నిది నాటక సద్భశము. 


6. వ్యాయోగము : ఇది ప్రఖ్యాత వస్తుకము, ఏకాంకము. ధీరోద్ధతులు పలువు 
రిందు నాయకులుగా నుందురు. ముఖ ప్రతిముఖ నిర్వహణసంధులు మూండే యిందుండును. 
ఇందు స్త్రీ నిమిత్తము కాని యుద్ధమును జొప్పించ వలయును. హాస్య శృంగార శాంతములు 
కాక మిగిలిన యాటు రసములు నిందుండును. కైశికి వృత్తి కాక మిగిలిన మూండు వృత్తులను 
ఇందు వర్ణింప వచ్చును. ప్రస్తావనాది నాట్య ధర్మములం దిది నాటక సద్భశము. 


7. సమవాకారము : ఇది మూండంకములతోం గూడి ప్రఖ్యాత వస్తుకమై యుండును. 
ఇందు వీర రస మంగి. మిగిలినవి అంగ రసములు. వృత్తులు నాలుగును వర్ణితము లగును. 


60 


ఇందు ప్రసిద్ధులైన దేవదానవులు పండైండుగురు నాయకులుగా నుందురు. అవమర్శ సంధి 
కాక మిగిలిన నాలుగు సంధులు నిందుగూర్చందగును. -అంకములన్నింటి యందు కపట 
శృంగారోపద్రవములు మూండును వర్ణితములు కావలయును. 86 గడియల కాల మిందు 
ప్రమాణము. వీథ్యంగముల నిందు యథోచితముగా రచింపందగును. 


8. వీథి : ఇది కల్పితేతివృత్తము, ఏకాంకము. సాంగములగు ముఖనిర్వహణ 
సంధులను, లాస్యాంగములను, ఉద్ధాత్యకాదులగు 13 వీథ్యంగములను ఇందు ప్రయోగింపం 
దగును. కైశికీవృత్తితోంగూడిన శృంగార మిందు ప్రధాన రసము.. ఇతర రసముల 
నిందంగములుగా వర్ణింప వచ్చును. ఇందొకటి రెండు పాత్ర లుండును. వీథి వలె నంగములకు 
మార్గ మగుటచే దీనికీ పేరు కల్లినది. 


9. అంకము : దీని కుత్సృష్టి కాంకమని నామాంతరము. ఇందు వస్తువు ప్రఖ్యాతమో 
కవి కల్పితమా యైయుండును. ఇందు కరుణము ప్రధాన రసము. వీరాదులంగములు. ప్రాకృత 
మనుష్యులిందు నాయకులు. “ఇందు స్త్రీ విచార మధికముగా నుండును. జయాపజయాదులు 
దిజ్మాతముగా సూచింపంబడును.” సంధులు, వృత్తులు మున్నగు వాని విషయమున నిది 
భాణముతో సమానము. 


10. ఈహామృగము : మృగమువలె అలభ్యయగు నాయికను నాయకుండిందుం 
గోరును గావున దీనికీ పేరు కల్గినది. ఇది మిశ్ర వస్తుకము. అనంగా , ప్రఖ్యాతమును 
కల్పితమునైన వస్తువు కలది. ఇందు నాలుగంకము లుండును. ముఖ ప్రతిముఖ నిర్వహణ 
సంధులు మూండింటి నిందు గూర్చ వచ్చును. ధీరోద్ధతులైన నర దివ్యులలో నొకరు 
నాయకులుగాను వేటొకరు ప్రతి నాయకులుగాను ఇందు వర్ణింపందగుదురు. అనురక్త కాని 
దివ్య స్త్రీని బలాత్మరించుట యనున దిందు ముఖ్యము. అందుచే శృంగార రసాభాస మిందు 
గోచరించును. కారణాంతరములచేం గాక నాయికా నిమిత్తముననే నాయక ప్రతినాయకుల 
కిందు వైరము వర్ణింప వలయును. అయుక్తకారియగు ప్రతి నాయకుండు చేంజిక్కినను అతనిని 
వధింపరాదు. ప్రతి నాయక కారణమున నిందు వీరాది రసములు కూడ ప్రధానములు కాం 
దగునని భరతుని మతము. మిగిలిన లక్షణములలో దీనికిని వ్యాయోగమునకును భేదములేదు. 


పైని పేర్కొనబడిన దశ రూపకములు కాక కొన్ని ఉపరూపకములు కూడంగలవు. 
సాహిత్యదర్పణ కారాదులు 18. ఉప రూపకములను శారదా తనయుండు 2 ఉప రూపకములను 





61 


బేర్కొనిరి. భరతుడు దశ రూపకములను నాటికను మాత్రము చెప్పి యుండెను. అతం 
డుపరూపకములను చెప్పి యుండలేదు. భోజుడు ప్రకరణి నాటిక అనువానిని గూడ 
రూపకములలోనే చేర్చి రూపకముల సంఖ్య పండ్రెండు గావించెను. లక్షణ (గ్రంథములలో 
మొత్తము 36 ఉపరూపకముల నామములు కనంబడుచున్నవి. వానిలో నాటిక, తోటకము, 
నాట్యరాసకము అనునవి ముఖ్యములైనవి. 


నాటిక : ఇది కల్పిత వస్తుకము. చతురంకము. శృంగార రస ప్రధానము. ధీరలలితుం 
డిందు నాయకుండు. అతండాభిజాత్య సంపన్నయు ప్రగల్భయునగు జ్యేష్ట భార్యయుండంగనే 
ముగ్ధయగు మటొక నాయికను ట్రేమించి అనురాగము (ప్రదర్శింప వచ్చును. ఆ నాయిక దేవి 
కాసన్న వర్తినియు సంగీత వ్యాపృతయు నైయుండవలయును. దేవి నాయికా నాయకుల 
ప్రణయమున కెడనెడ భంగము కలిగింప యత్నించుచున్నను తుదకుందానే వారికి సమాగమము 
చేకూర్చును. ఇందు పురుష పాత్రలకంటె స్త్రీ పాత్రల సంఖ్య యధికముగా నుండును. సంధి 
ప్రవేశక ప్రస్తావనాదుల విషయమున నిది ప్రకరణ సద్భశము. నాటకప్రకరణ లక్షణముల 
సంకర మిందుండుటచే నిది సంకీర్ణ మని చెప్పబడును (ఉదా. రత్నావళి నాటిక). 


తోటకము : ఇది చాల వణకు నాటక తుల్యము. నాటకమునకు తోటకమునకు 
స్వల్పభేదములు మాత్రము కలవు. ఇందైదుకాని ఏడుకాని యెనిమిదికాని తొమ్మిదికాని 
యంకము లుండవచ్చును. అంకము లన్నింట విదూషకు6 డుండవలెనని కొందతి మతము. 
అంగిరసము శృంగారము వీరహాస్యాదు లంగములు. దివ్యమానుష సంయోగ మిందలి ముఖ్య 
లక్షణము. (ఉదా. విక్రమోర్వశీయము) 


నాట్యరాసకము : ఇది కల్పిత వస్తుకము. ఏకాంకము. ఇందు నాయకుండు ధీరోదాత్తుం 
డు. నాయిక వాసకసజ్జిక. పీఠమర్దుండు నాయక సహాయుండు. శృంగార మంగి రసము, 
హాస్య మంగ రసము. సంధి ప్రస్తావనాదులందిగి భాణ సద్భశము. 


ఆంగ్లేయుల (శ్రవ్యకావ్యములు పరాశ్రయములు (00]1601/9) ఆత్మా శ్రయములు 
అని ముఖ్యముగా రెండురకములు. పరాశ్రయ కావ్యములలో పురాణము (6010), వీర కావ్యము 
(Ballad), కథా కావ్యము (Narrative), ఉపదేశ కావ్యము. (Didactic poem), వర్ణన 
కావ్యము (Descriptive poem), లఘుకావ్యము ముఖ్యములైనవి. ఆత్మాశ్రయములలో 
గేయ కావ్యము (Lyri0), మర్శకావ్యము (Mystic p0em),మృతి విషయ కావ్యము 


62 


(Ele9y),అధిక్షేప కావ్యము (521/9) లేఖా కావ్యము (౬01516), ఖండ కావ్యము (50౧- 
Net), ఉదాత్తగేయము (069), అనునవి ప్రధానములైనవి. 


ఆంగృమునందలి దృశ్యకావ్యములలో  మోదాంతనాటకము (00౧66), 
విషాదాంతనాటకము (86౮0), ప్రహసనము (౯౭/09) మూకాభినయ రూపకము (Pan- 
10౧౧1౧6), గేయరూపకము (Melo drama), నృత్యరూపకము (Ballet), సంగీత రూపకము 
(Opera) అనునవి ముఖ్యములైనవి. 


ఆధునిక కాలమున ప్రపంచమందలి ప్రధాన భాష లన్నింట ఏకాంకికలు,(One- 
act Plays), విరివిగా బ్రాయబడుచు ప్రచారము నందుచున్నవి. 


38. రససోపానము 


1. రస స్వరూపము : 

“వాక్యం రసాత్మకం కావ్య” మని. విశ్యనాధుండు కావ్య శబ్దమున కిచ్చిన 
నిర్వచనము.రసాత్మకమైన వాక్యమే కావ్యమని దీని యర్థము. రసహీనమైన గ్రంథము కావ్యము 
కాజాలదు. ఏలయన నది యితర ప్రయోజనముల నెన్నిటిని సమకూర్చినను గావ్యమునకుం 
బరమ ప్రయోజనమైన రసానందము నొసంగ౭జాలదు. కావ్యమునకు రసమాత్మ, తజ్జన్యమైన 
యానందము పరమ ప్రయోజనము. రస మనగాంనేమి? 


రస పదము బుగ్వేదమున సోమరసము, జలము, పాలు, సారము అను నర్థములందు 
వాడంబడినది. అధర్వవేదములో నది రుచి యను నర్ధ్థమునంగాన - వచ్చుచున్నది. 
ఉపనిషత్మాలమున దానికి సార మను నర్ధ మేర్చడినది. జగత్తునకు బ్రధాన సారభూత 
మైనదియు శాశ్వతానంద సంధాయకమును నగు పరమాత్మ రసపదమున కర్థము. అందుచేతనే 
రసానందము బ్రహ్మానంద సహోదరమని చెప్పంబడుచున్నది. 


విభావానుభావములచేతను, సాత్త్విక వ్యభిచారి భావములచేతను స్వాదుత్వమును 
బొందింపంబడు స్థాయి భావమే రసము. స్థాయి యనంగా స్థిరముగా నుండునది. సజాతీయ 
విజాతీయ భావములచేం దిరస్మరింపబడక రస స్ఫూర్తి యగు పర్యంతము సహృదయ 
హృదయముల నిల్చి యుండును కావున దానికి స్థాయిభావమను పేరేర్పడినది. ఇది 
సహృదయుల హృదయమున వాసనా రూపమున నున్నప్పుడు కేవల జలమువలె నా 
స్వాద్యమానముకాంజాలదు. పులకండముల కలయికచే జలము రసాయనమై యాస్వాద్యమాన 
మగువిధమున విభావానుభావ. సంచారి భావములచేం బరిపుష్టమైన స్థాయిభావము మిక్కిలి 
యాస్వాద్యమానము కాంజాలును. శృంగార హాస్య కరుణ వీర భయానక బీభత్స రౌద్రాద్భుత 
శాంతములను తొమ్మిది రసములకును గ్రమముగా రతి, హాస,శోకోత్సాహ, భయ జుగుప్పా, 
క్రోధ , విస్మయ, శమములు స్థాయి భావములు, 


64 


సామాజిక హృదయములు వాసనా రూపమున బీజ ప్రాయముగా నున్నరత్యాది 
స్థాయిభావముల నంకుర రూపమున నాస్వాద్యమానముగా నొనర్చునవి విభావములు. లోక 
వ్యవహారమున రత్యాదుల యుత్పత్తికి హేతువులైన నాయకాదులే కావ్యములందు విభావములని 
చెప్పంబడునని సాహిత్యదర్పణము. విభావము ఆలంబన విభావము, ఉద్దీపన విభావముఅని 
రెండు విధములు. “ఆలంబనం నాయకాదిస్త మాలంబ్య రసోద్దమాత్‌”, ఆలంబన మనంగా 
నవలంబము. నాయికా నాయకు లాలంబన విభావము, వారి నవలంబించియే రసోదయ 
మగును. రసము నుద్దీపింపజేయునది ఉద్దీపనవిభావము. ఇది సహజము, తటస్థము అని 
ద్వివిధము. శృంగారమున యౌవన, భూషణ, చేష్టాదులు సహజోద్దీపన విభావములు. 
మలయానిల చంద్రాదులు తటస్టోద్దీపన విభావములు. కొందటు చంద్రాదులకు మదనుని 
గూడంజేర్చిరి. అందుచేతనే కవులు విరహ వర్ణన సందర్భము లందుం జంద్రమలయానిల 
దూషణముతో పాటు మన్మథోపాలంభనమును గూడం గావింతురు. 


తమ తమ కారణములచే నాయికా నాయకులం దుద్చుద్ధములైన స్థాయి భావములను 
బైకిం బ్రకటనము చేయు క్రియావిశేషములు కావ్య నాట్యాదులలో సమభావము లనంబడును. 
రత్యాది స్థాయి భావములను సహృదయులచే ననుభవింపంజేయును గావున వీని 
కనుభావములను నామ మేర్చడినది. విభావములు కారణ'రూపములు. అనుభావములు కార్య 
రూపములు మనోభవములైన హావ భావాదులును, అయత్నజములైన శోభాకాంతి దీష్యాదులును, 
స్వభావజములైన లీలా విలాసాదులును, సాత్త్విక భావములును, ఇంకను సంభావ్యమానములగు 
నితర చేష్టలును శృంగార రసమున అనుభావము లగును. ఈ యనుభావములు మనోభవములు, 
వాగ్భవములు, కాయజములు, బుద్ధిజములు అని నాలుగు విధములుగా నుండునని కొందటథి 
మతము. “విభావ మనుభావమును, అనుభావము విభావమును, ఆ రెండును సంచారులును, 
సంచారులు విభావాను భావములును అగు”నని భావ ప్రకాశము చెప్పుచున్నది. 


సత్త్వ సంజాతములైన భావములు సాత్త్విక భావములు, సత్త్వమనంగానేమి యను 
విషయమున భిన్నాభిప్రాయములున్నవి. అభినయాది ముఖమునం బరగత సుఖదుఃఖముల 
యెడ నంతఃకరణము సుముఖ మగుట సత్త్వమని కొందటజును, రజస్తమములచే నస్పష్టమైన 
మనస్సు సత్త్వమని కొందజును, స్వాత్మ విశ్రాంతములైన రత్యాదులను (బ్రకాశింపం 
జేయునాంతర ధర్మము సత్త్వమనికొందటును, భావాంతరముల సంబంధము లేకుండ రసమును 





65 


ప్రత్యక్ష మొనర్చు బల విశేషము సత్త్వమని కొందలును జెప్పుచున్నారు. స్తంభము, ప్రళయము, 
అ(శువు, ' స్వేదము, వైశ్వర్యము, రోమాంచము, కంపము, వైవర్జ్యము అను నెనిమిదియు 
సాత్త్వికభావములు. రసతరంగిణి కర్త జృంభ మను నవమ సాత్త్విక భావమును గూడ బేర్మొని 
యున్నాడు. స్థాయి వ్యభిచారు లాభ్యంతర భావములు. సాత్త్విక భావములు బాహ్యములు. 


రసవ్యక్తికిం దోడ్చడు భావములు సంచారి భావములు. వీనికే వ్యభి చారులని 
నామాంతరము. విభావానుభావ సాత్త్విక భావముల కన్న నతిశయించి రసానుగుణముగా 
వర్తించును. కావున వీనికి వ్యభిచారులను పేరేర్పడినది. ఇవి స్థాయి భావములను లెస్సగాం 
బోషించి రస్యమానములంగావించును. సముద్రమున దరంగముల వలెనివియుస్థాయి 
భావమున మజ్జనోన్యజ్ఞనములు కావించుచుం దిరోభా వావిర్భావములను బొందుచుండును. 
నిర్వేద (శ్రమ దైన్యజాడ్యాదులివి ముప్పది మూందు. ఆలంకారికులలోం గొందథీ సంఖ్యను 
దగ్గించిరి. కొందబు మజథికొన్ని భావములను గలిపి హెచ్చించిరి. 


మన యాలంకారికులలోం బ్రప్రథమమున రస చర్చ గావించిన వాండు భరతాచార్యుం 
డు. అతండు ప్రధానముగా రూపక రసమును గూర్చియే జెప్పియుండెను. తరువాత 
ఆనందవర్ధనుండు శ్రవ్యకావ్యములకుం గూడ దానిని సమన్వయించెను. శ్రవ్య కావ్యములలో 
దృశ్య కావ్యములందు వలె నాయకాదులు ప్రత్యక్షముగా గానంబడనప్పుడు సామాజికులు 
నాయకాఖేదమును బొంది రసాస్వాదనము నెట్లు చేయజాలుదు రను శంకకు వాక్యపదీయ 
కారుందైన భర్తృ హరి శ్రవ్య కావ్యములందు నాయకులు తత్తడ్వర్ణన విశేషములచే రూపమును. 
బొంది హృదయ ఫలకమునం బ్రత్యక్షముగా గోచరింతురనియు, నప్పుడు సామాజికుండు 
తదభేదము నొంది. రసాస్వాదనము చేయంజాలుననియు సమాధానము చెప్పి యున్నాడు. 


“రసము ననుభవించు వారెవ్వరను విషయమున భిన్నాభిప్రాయములున్నవి. “విభా 
వానుభావ సాత్త్విక వ్యభిచారి సంయోగాద్రసనిష్పత్తిః” అను భరతుని రస సూత్రము నందలి 
సంయోగ నిష్పత్తి పదములను భట్ట లోల్లటుండు, శ్రీశంకుకుండు, భట్టనాయకుండు, 
అభినవగుప్తండు ననువారు వేర్వేజు విధమున వివరించి యుండిరి. 


లోకమునందలి హర్ష శోకాదుల వలనం జూచు వారికి హర్ష శోకములే కలుగును. 
కావ్యములం దట్లుగాక యన్నిటి వలనను ఆనందమే కలుగును. ఈ యానంద మలౌకికము. 


66 


కావ్య శిల్ప మలౌకిక మగుటయుం గావ్యగత నాయకాదులలౌకికు లగుటయు నిందుకుం 
గారణములు, లోకమున శోక హర్షాదులకుం గారణములైన భావములే కావ్యములం దలౌకిక 
విభావములనుపేర వ్యవహృతములై హర్ష మునే కలిగించును. కావ్యము లందలి నాయకాదులు 
లౌకిక నాయకాదుల కను కర్తలు. అనుకరణ మానందావహము. ఈ యనుకరణ విశేషము 
చేతనే కళలెల్ల నానందమును జేకూర్చుచున్నవి. 


కావ్య వర్ణితములైన విభావాదుల వర్ణనలచే సహృదయులందలి సత్త్వగుణముద్రిక్త 
మగును. ఈ యుద్రేకము వలన వారి హృదయములలో వాసనా రూపముగా నున్న రత్యాదు 
లుద్బుద్ధములగును. మరల మరల భావించు కొనుటచే విభావాదులు సాధారణము లగును. 
అప్పుడు సహృదయుని పరిమితత్వ మడంగును. అతండు తన్ను బ్రపంచమును విస్మరించి 
యనిర్వచనీయమైన యానందమును బొందును. అతందు విభావాదుల ననుసంధించు కొని 
చర్వణము చేయుచున్నంత కాలము ఆనందము ననుభవించుచునే యుండును. ఆ చర్వణ 
మాగిపోయినంతనే ఆనందము ముగియును. ఈ యానందమే రసానంద మని చెప్పబడును. 
బ్రహ్మానందము కేవలానందము, రసానందము విభావాదియుక్తము. అందుచేతనే యది 
బ్రహ్మానంద సహోదరమని చెప్పబడినది. తైత్తిరీయోపనిషత్తు నందలి ఆనందవల్లిలో బ్రహ్మానంద 
స్వరూపము వ్యక్తము చేయంబడినది. యువకుండు సాధువు బలిష్టుండునగు మహారాజు పొందు 
నానందము మానుషానందము (బ్రహ్మానందముతో నించుమించుగాం దుల్యమైనది. 


2. రసములు, స్థాయి భావాదులు : 


విభావానుభావ సాత్త్విక వ్యభిచారిభావ సముల్లాసితమైన స్థాయి భావమే రసము. 
శృంగారము, హాస్యము, కరుణము, వీరము, భయానకము, వీభత్సము, రౌద్రము, అద్భుతము, 
శాంతము అనునవి తొమ్మిదియు రసములు. శృంగారము నుండి హాస్యమును, రౌడ్రమునుండి 
కరుణమును, వీరమునుండి అద్భుతమును, బీభత్సమునుండి భయానకమును బుట్టినవని 
శృంగార తిలకమునం జెప్పంబడినది. వీనిలో మహాకావ్యమున శృంగార వీరరసములలో నొకటి 
ప్రాధాన్యము వహింప వలెననియు మిగిలిన వంగరసములుగా నుండవలెననియు పలువురు 
లాక్షణికులు తెల్పియుండిరి. సాహిత్య దర్పణకర్త శాంతమునకుం గూడం బ్రాధాన్య 
మంగీకరించెను. ధర్మానుబంధియగు శృంగారమును ధర్మ రక్షణదక్షమగు వీరమును లోకకల్యాణ 
హేతువులగుటయే కావ్యము లందు వానికిం బ్రాధాన్య మీయంబడుటకు గారణము. 





67 


శృంగారమునకు రతియు, హాస్యమునకు హాసమును, కరుణమునకు శోకమును, 
వీరమున కుత్సాహమును, భయానకమునకు భయమును, బీభత్సమునకు జుగుప్పయు, 
రౌద్రమునకుం గ్రోధమును, అద్భుతమునకు విస్మయమును, శాంతమునకు శమమును 
స్థాయిభావములు. ఇవి వాసనా రూపమున సామాజికుల హృదయములందుండి విభా 
వానుభావాదులచేం బోషింపంబడి రసత్వమును బొందును. ఇవి సజాతీయ విజాతీయ 
భావములచేం దిరస్మరింపం బడని రూపము గలవై రసస్ఫూర్తి పర్యంతము సామాజిక 
హృదయము లందు వర్తించుచుండును. 


రతి: నాయికా నాయకుల హృదయములం బుట్టు సంభోగ విషయమగు నభిలాషకు 
(లేక కామమునకు) రతియని పేరు. స్తీ పురుషుల అన్యోన్యాలంబనము గల (పేమాఖ్య మగు 
చిత్తవృత్తి విశేషము రతియని రస గంగాధరము. ఈ రతి అంకుర పల్లవ కలికా ప్రసూన ఫల 
భోగావస్థలందుం గ్రమముగా ప్రేమ, మాన, ప్రణయ, స్నేహ, రాగానురాగములను పేర్లతో 
పేర్మొనంబడుచుండును. ఈ యారవస్థలలో మొదటి యైదును పూర్వరాగమందును ఆజవదైన 
భోగము సంభోగమందును కలుగుచుండును. రతి మొదట నాయికకే కలిగినట్లును, ఆమె 
యింగితములచేం దరువాత నాయకుండనురక్తుందైనట్లును, బిమ్మట సంభోగము వర్తిల్లునట్లును 
వర్ణించుట సహజ సుందరముగా నుండునని రుద్రటుండు చెప్పి యున్నాండు. 


హాసము : అతి వికృతములైన నటాదుల యాకారాలాప చేష్టితాదులను గనుం 
గొనునప్పుడు కలుగు మనో వికాసము హాస మనంబడును. వాగంగాది వికారములను దర్శించుట 
వలనం గలుగు వికాసాఖ్యమను చిత్తవృత్తి విశేషము హాసమని రస గంగాధరము. 


శోకము : ఇష్టజన విరహాదులచే హృదయమునం గల్లు దుఃఖము శోక మనంబడును. 
ఆది శబ్దముచే వినాశము, శాపము, క్లేశము, బంధనము, వ్యసనము మున్నగు వానిని 
గ్రహింపవలయును. పుత్రుండు మున్నగు వారి వియోగ మరణాదుల వలనంగలుగు వైక్షబ్యాఖ్య 
మగు చిత్తవృత్తి విశేషము శోకమని రస గంగాధరము. 


ఉత్సాహము : లోకోత్తర కృత్యములు చేయగోరి యొనర్చు గాటమైన ప్రయత్నమున 
కుత్సాహమని పేరు. పరపరాక్రమ కైణ్యాదులను స్మరించుట వలనం గల్లు బెన్నత్యాఖ్యమగు 
చిత్తవృత్తి విశేష ముత్సాహమని రస గంగాధరము. 


68 


భయము : క్రూరాకారాదులను జూచునప్పుడు ప్రాణుల హృదయ మునంగల్లు ననర్ధ 
శంక భయమనంబడును. వ్యాఘ్ర దర్శనాదులచే జనించు పరమార్థ విషయకమైన వైక్లబ్యాఖ్యమగు 
చిత్తవృత్తి విశేషము భయమని రసగంగాధరము. భయమును త్రాసమును సమానార్థకములుగానే 
కనిపించినను వానివలనంగల్లు ననర్థశంకలో భేదమున్నది. మరణాది రూపమగు ననర్థశంక 
భయము. మరణ భిన్నమగు ననర్థ శంక త్రాసము. మొదటిది స్థాయిభావము. రెండవది 
సంచారిభావము. 


జుగుప్ప : వస్తువులందలి దోషదర్శ నాదులచేంగల్లు రోంత జుగుప్స యనంబడును. 
రోంత కలిగించు పురీషాది వస్తువులను జూచుటవలనం గలుగు విచికిత్సాఖ్యమగు చిత్తవృత్తి 
విశేషము జుగుప్పయని రసగంగాధరము. 


క్రోధము : శత్రుకృతాపరాధము చేంగల్లు మనః ప్రజ్వలనము క్రోధ మనంబడును. 
గురు బంధు వధాదులగు మహాపరాధములచేం బుట్టు ప్రజ్వల నాఖ్యమగు చిత్తవృత్తి విశేషము 
కోధమని రసగంగాధరము. ఈ ప్రజ్వలనము మహాపరాధ జన్యమగుచో పరవినాశాది 
హేతువగును. క్షదాపరాధ జన్యమగుచో పరుష వాక్కులు, అసంభాషణము మున్నగు వానిని 
మాత్రమే కలిగించును. కోధమన్నను అమర్న మన్నను గొంచె మించు మించుగా సమానమే. 


వినయము : అపూర్వ వస్తు దర్శనముచేంగల్లు చిత్త విస్తారమునకు విసయమని 
పేరు. అలౌకిక వస్తు దర్శనాదులచేం గలుగు ఆశ్చర్యాఖ్యమగు చిత్తవృత్తి విశేషము విస్మయమని 
రస గంగాధరము. 


స్థాయి భావ మనగా స్థిరమైన భావమని యర్థము. నదులెన్ని వచ్చి కలసినను దన 
క్షారత్వమును నిల్పుకొను సము(ద్రమువలె విరుద్దా విరుద్ధములైన సంచారి భావము లెన్ని 
తనలోం గలసినను మార్చుచెందక స్థి సిరముగా నుండునది స్థాయి భావము. నరులలో నృపతివలె, 
శిష్యులలో గురువువలె సర్వభావములలో స్థాయి మహత్తరమై లదు! 


సాత్త్విక భావము : సత్త్వమున లేక సత్త్వదశ యందు పుట్టు భావములకు సాత్త్విక 
భావములని పేరు. స సత్త్వమునకు పలువురు లాక్షణికులు పలు విధములైన నిర్వచనము లొసంగి 
యుండిరి. “అభినయాదుల ద్వారా పరగత సుఖదుఃఖాది భావనయం దంతఃకరణ మనుకూల 
మగుట సత్త్వము” “పరగత సుఖదుఃఖాదుల నరయంగ భావించి యట్లయలరుట సత్త్వము”. 





69 


“రజస్తమో గుణములచే స్పృశింపంబడని మనస్సుసత్త్వము” “స్వాత్మ విశ్రాంతములైన 
రత్యాదులను బ్రకాశింపంజేయు కొండొక అంతర ధర్మము సత్త్వము” “భావాంతర నిరపేక్షముగా 
రసమును బ్రత్యక్తీకరించు లక్షణముగల బల విశేషము సత్త్వము” అనునవి ఆ నిర్వచనములలోం 
గొన్ని ఇవియును అనుభావముల వలెంగార్య రూపములే అయ్యును సత్త్వెక మూలములగుటచే 
సాత్త్విక భావములని వేణు చేయంబడినవి. అనుభావములు దేహజములు, ఇచ్చాధీనములు. 
సాత్త్విక భావములు రసానుకూలముగ ఇచ్చ లేకుండనే స్వతంత్రముగా నుత్సన్నములగు 
వికారములు. నాయికా నాయకులిరువురకు నవి యుదయించును. ఇవి యెనిమిది: 


1. స్తంభము----భయ హర్షామాయాదులచేం గలుగు చేష్టా విఘాతము స్తంభము. 


2. ప్రళయము---- సుఖదుఃఖాతిరేకములచేం గలుగు చేష్టాజ్ఞాన రాహిత్యము ప్రళయము. 


లు 


. అశ్రువు---- క్రోధ దుఃఖ ప్రహర్షములచేం నేత్రము లందుంబుట్టు నీరశువు 
4. స్వేదము---- రతి ఘర్మ (శమాదులచే దేహమునంగల్లు జలోద్దమము స్వేదము (చెమట). 
5. గాద్గద్యము---- మద సమ్మద పీడాదులచేంగల్లు డగ్గుత్తిక (వైస్వర్యము) గాద్దద్యము. 


6. రోమాంచము---- హర్షాద్భుత భయాదులచేం గలుగు రోమ విక్రియ రోమాంచము 
(పులకలు). 
7. కంపము---- రాగ ద్వేష శమాదులచే శరీరమున గగ్గురుపాటు కంపము. 
8. వైవర్యము---- విషాద మద రోషాదులచే శరీరమున గల్లు వర్గాన్యత్వము వైవర్ణ్యము. 
భానుదత్తుండు రసతరంగిణిలో జృంభ (ఆవులింత) తొమ్మిదవ సాత్త్విక భావ మని 
చెప్పెను. 
దశావస్థలు---- విప్రలంభ శృంగారము, నాలుగు రకములని చెప్పబడినది. 
అందభిలాష విప్రలంభమునకు పూర్వరాగ విప్రలంభమని నామాంతరము. ఇది నాయికా 
నాయకుల సమాగమునకుం బూర్వము పొందంబదును. ఈ పూర్వరాగ విప్రలంభమునకు 


స్థాయియైన రతి వలననే దశావస్థలును గలుగును. విరహ విప్రలంభమునం (సంభోగానంతర 
' విప్రలంభమున) గూడ నిందుం గొన్ని గలుగవచ్చును. 


70 


1. చక్షుః ప్రీతి (నాయిక నాయకు నాదరముతోం జూచుట) 2. మనస్సంగము 
(మనస్సు నాయకునందుందగుల్మొనుట) 3. సంకల్పము (సంగమ చింత) 4. జాగరము 
(నిద్రలేక మేల్కొని యుండుట) 5. కృశత (చిక్కిపోవుట) 6. అరతి (విషయములందాసక్తి 
లేకుండుట) 7. హ్రీత్యాగము (సిగ్గువిడుచుట) 8. ఉన్మాదము (పిచ్చితనము) 9. మూర్చ 
(సొమ్మసిల్లుట) 10. అంతము (మరణ ప్రయత్నము) అనునవి పదియును, దశావస్థలు-భావ 
ప్రకాశమున ఇచ్చ, ఉత్కంఠ, అభిలాష,చింత, స్మృతి, గుణస్తుతి, ఉద్వేగము, ప్రలాపము, 
ఉన్మాదము, వ్యాధి, జాద్యము, మరణము అను పందెం డవస్థలు, చెప్పబడినవి. 
ప్రతాపరుద్రీయమున పై దశావస్థలకు ప్రలాపము, సంజ్వరము అనునవి చేర్చంబడినవి. 
ప్రలాపమే ఆంధ్ర ప్రబంధములందు చంద్రమన్మథాద్యుపాలంభ రూపమున గనవచ్చును. 
సంజ్వరమన్నను సంతాప మన్నను నొక్కటే. నరస భూపాలీయమున చూచుట, చింతించుట, 
తలంచుట, గుణవినుతి, యరతి, తాపము, లజ్ఞాస్థలనము, గమనము, మూర్చ, ధన్యత అను 
పది యవస్థలు పేర్కొనబడినవి. ఇందలి గమనము, ధన్యత అను వాని నితరాలంకారికు 
లెవ్వరును జెప్పి యుండలేదు. ధన్యత సంభోగరూపమైనది. ఇది దశా వస్థల యనంతరము 
చేకూరును గాని విరహమునంజేకూరదు. 


తి. శృంగార వీర భేదములు : 


శృంగార రసము సంభోగ శృంగారము, విప్రలంభ శృంగారము అని (ప్రధానముగా 
రెండు విధములు. అందు సంభోగ శృంగారము సురత రూపముననే కాక పరస్పర దర్శ 
నాలీంగన చుంబన వనజల విహారా ద్యనంత రూపముల నుండును. ఆ యనంత రూపములు 
గణనాతీతములగుట నిర్వచింప శక్యములు గాకపోవుటచే లాక్షణికులు సంభోగ శృంగార 
మేకైక విధ మనియే చెప్పి యుండిరి. 


విప్రలంభమనంగా వియోగము వియోగ మందలి నాయికా నాయకుల శృంగారము 
విప్రలంభ శృంగార మనంబడదును. వియోగము కలుగు కారణములను బట్టి యా శృంగారము 
నాలుగు విధములు. 


1. అభిలాష విప్రలంభము : దీనికే అయోగ విప్రలంభము. పూర్వ రాగ విప్రలంభము 
అని నామాంతరములు. సంభోగమునకుం బూర్వము కలుగు నను రాగమున కభిలాషయని 


పేరు. సాహిత్యదర్చణమున పూర్వ రాగము-నీలి రాగము, కుసుంభరాగము, మాంజిష్టా రాగము 
అని మూండు విధములని చెప్పబడినది. సీతారాముల (ప్రేమ నీలి రాగము. ఇది పైకంతగా 
వెల్లడికాక పోయినను తొలంగక సుస్థిరముగా నుండును. దేవహూతీ కర్ణముల ప్రేమ 
కుసుంభరాగము ఇది పైకి వెల్లడియయ్యు కొంత కాలమైన పిమ్మట తాలంగిపోవును. ఇందుమతీ 
రఘునందనుల (అజుండు) ప్రేమ మాంజిష్టారాగము. ఇది పైకి వెల్లడి యగును. ఎన్నం 
టికిని దొలంగక స్థిరముగా నుండును. 


2. మాన విప్రలంభము : దీని కీరా విప్రలంభ మనియుంబేరు. మానమనంగాం 
గోపము. ఇది ప్రణయ మానము, ఈర్యా మానము. అని రెండు విధములు. కారణము 
లేకుండగనే నాయికా నాయకులకుం గలుగుం కోపము ప్రణయ మానము. నాయకుం 
దన్యాసక్తుండై యుండుట గాంచి నాయిక పొందు మాన మీర్య్యామానము. నాయిక నాయకుం 
డన్యాసక్తుండగుట స్వయముగాం జూచినను, విన్నను, సురతశ్రమ సంజాతమైన గాఢ నిద్రచేం 
గాని నఖ దంత క్షతాది భోగ చిహ్నములచేం గాని గోత్ర స్థలనములచేం గాని యనుమానించి 
నను ఈర్య్య వహించును. ఇట్టి నాయిక కోపమును నాయకుండు దండము తక్క మిగిలిన 
మూండుపాయములజేతను, నమస్కారము చేతను, ఉపేక్ష వహించుటచేతను, హాస్యభయానకాది 
రసాంతరముల చేతను దగ్గించి యామెను బ్రసన్న చిత్తను జేసికోవలయును. '- 


3. విరహ విప్రలంభము : సంయోగము పొందిన నాయికా నాయకుల కేదైనం 
గారణముచేం గలుగు నెడబాటు విరహ విప్రలంభ మనంబడును. ial సను దీనిని 
ప్రవాస విప్రలంభము నందే చేర్చి యుండెను. 


4. ప్రవాస విప్రలంభము : ప్రవాసమునంగలుగు నెడబాటుకు ప్రవాస విప్రలంభమని 
పీరు. నాయికా నాయకులు దేశాంతర వర్తులగుటకు బ్రవాసమని పేరు. ఈ దేశాంతరము 
దూరస్థమైనను సమీపస్థమైనను సమాగమమున కవరోధము కల్గించునదై యుండుట 
ముఖ్యము. ప్రవాసము 'కార్యవశమునం గాని, శాపముచేంగాని, సంభ్రమముచేంగాని 
కలుగవచ్చును. కార్యవశమునం గలుగు ప్రవాస విప్రలంభము భావి, భవత్‌, భూత 
విప్రలంభములని మూండు విధములు. సంభ్రమ మనంగా నలజడి. ఇది దివ్య నాభస 
మానుషములైన మూండు రకముల యుత్సాతములచే గలుగ వచ్చును. ప్రవాస విప్రలంభమున 
నాయిక మలిన గాత్ర వసనయు, ఏకవేణీ ధారిణియు, నిశ్వా సోచ్చ్వాస రుదిత భూమిపతనములు 


72 


కలదియుంగా వర్ణింప బడును. విప్రలంభము లేనిదే శృంగార రసము పుష్టి నందదని 
జెప్పుదురు. 

- సాహిత్య దర్పణకారుండు విరహ విప్రలంభమును, ప్రవాస విప్రలంభమందే చేర్చి 
కరుణ విప్రలంభమను నాలుగవ విప్రలంభ భేదమును బేర్మొనెను. నాయికా నాయకులలో 
నొకరు లోకాంతరమున కరిగి మరల (బ్రదుకు సందర్భమున రెండవవారంత వజకును బొందు 
నెడంబాటు కరుణ విప్రలంభమని యాతడు నిర్వచించెను. కాదంబరియందు పుండరీకుండు 
విరహోడ్రేకమువ మృతి చెంది మరల నాశరీరముతోనే వచ్చి మహాశ్వేతతో సుఖించెను. 
అతండు తిరిగి వచ్చువబకు మహాశ్వేత పొందిన విరహము కరుణ విప్రలంభము. కుమార 
సంభవమున మన్మథుండు భస్మసాత్కృతుదైన పిమ్మట రతి పొందిన వియోగము కూడ కరుణ 
విప్రలంభమే. ఈ రెండు సందర్భము .లందును ఆకాశవాణి పలుకు లాలించిన పిమ్మటనే 
నాయికలకు నాయక సమాగమ ్రత్యాశ కలిగెను. అంతకు పూర్వమువారు పొందినది కేవల 
కరుణమే. తదుపరి కరుణ విప్రలంభము. ధ్వన్యాలోకమున నీకరుణ విప్రలంభ భేదము చెప్పం 
బడి యుండలేదు. లోచన మందలి “కరుణ విప్రలంభాది” పదమును కరుణ+విప్రలంభ+ 
ఆది అని వేటు పదములుగాం గాక యేక పదముగా గ్రహించుటచేం గలిగిన భ్రాంతియే 
కరుణ విప్రలంభ భేదమునకు' దారి చూపెననియు నిజమునకు కరుణమో విప్రలంభమో 
కాని కరుణ విప్రలంభ మనునది యుండనేయుండదనియు శ్రీ సన్ని ధానము సూర్యనారాయణ 
కార్తాలనారు తెల్పియున్నారు. 

వీర రసము : వీర రసమున కుత్సాహము స్థాయిభావము. ఇది యుత్తమ నాయకమై 
యుండును. ఇది దాన ధర్మ యుద్ధ దయా వీరములని నాలుగు విధములు. నాయకుందడు 
దేనియం దుత్సాహము చూపునో దానిని బట్టి వీరమునకు పేరేర్షడును. రాముండు ధర్మవీరుం 
డు, శిబి దానవీరుండు, అర్జునాదులు యుద్ధవీరులు. జీమూతవాహనుండు దయావీరుండు. 
పండిత రాయలు రసగంగాధరమున సత్యవీరమును గూడం బేర్మొనెను. హరిశ్చంద్రాదు లిందు 
కుదాహరణములు. ఇట్లు బలక్షమా పాండిత్య వీర్యముఐను గూడం జెప్పవచ్చును. ఇవన్నియు 
ప్రధానములైన దానధర్మ దయాదులచే యంతర్భవించునని కొందజి మతము. 


73 


4 రసము యన్నిష్టము : 

సంస్కృత లాక్షణికులలోం దొలుదొల్త రస విషయకమైన చర్చ కావించినవాండు 
భరతముని. అతడు నాట్యశాస్తములో “విభావానుభావ వ్యభిచారి సంయోగా (ద్రసనిష్పత్తివొ 
అని యొక సూత్రము గావించెను. ఇందు రసమునకు బూర్వరూపమైన స్థాయిభావము 
ప్రసక్తియేలేదు. పైగా సంయోగ నిష్పత్తి పదములస్పష్టార్థములుగా నున్నవి. ఈ సూత్రము 
నాధారముగా (గ్రహించి పలువురు లాక్షణికులు రస పరిణామ (ప్రకారమును వివరింప 
యత్నించిరి. వారిలో భట్ట లోల్లట, శ్రీ శంకుక, భట్టనాయక, అభినవగుప్తులు నలువురును 
నాలుగు భిన్న వాదముల నావిష్కరించి యుండిరి. వానికిం గ్రమముగా నుత్పత్తి, అనుమితి, 
భుక్తి, అభివ్యక్తి వాదములని పేరు. 


భట్టలోల్లటుని మతమున రస మనుకార్యనిష్టమైనది. అనుకార్యులనంగా నాయా 
కావ్యములందు నాయకులైన రామాదులు. ఆలంబన విభావములైన సీతాదుల చేతను ఉద్దీపన 
విభావములైన యారామాదుల చేతను నాయకులైన రామాదులందు రత్యాదులగు స్థాయి 
భావములుదయించి, కటాక్ష (భూవిక్షేపాదులగు ననుభావములచే స్పష్టత్వము నొంది,నిర్వేద 
గ్లాన్యాదులగు వ్యభిచారి భావములచేం బరిపుష్టములై శృంగారాది రసములుగాం బరిణమించును. 
నాటక కర్త రామాది నాయకుల ప్రేమను లలితోచితములైన శబ్దములతో వర్ణించును. నటుం 
డు వారి భావములను వ్యాపారములను గడుంగడు మెలకువతో నభినయించును. అభినయ 
సందర్భమున నటులు ప్రదర్శించు నైపుణ్యమునే సామాజికులు _రామాదులగు 
ననుకార్యులమానసిక (ప్రవృత్తులే వారియందు నున్నట్లు భ్రమింతురు. అనంగా వారు నటులందు 
రామత్వాదు బారోపించి వారే రామాదులని భ్రాంతి నొందుదురు. అప్పుడు నిజమునకు 
రామాధ్యనుకార్యులయందే యుండు రసము వారి భూమికలు ధరించి నటించు నటులయందు 
లేకున్నను ఉన్నట్లే భాసించును. అట్టి నటుల దర్శించుటవలన రామాది నిష్టమగు రసము 
స్ఫురించుటయు6 దజ్ఞన్యమగు చమత్కార వశమున సామాజికు లానందించుటయు 
సంభవించును. నటునియందుం గలుగు ననుకార్య (భాంతి సామాజికుని కానందము 
కలిగించుటకు రజ్జువునుజూచి సర్పమని భ్రమించి భీతినొందు మానవుల వ్యాపారము 
భృష్టాంతముగాం జూపంబడినది. ఈ వాదము ననుసరించి రసము రామాదులయం 
దుత్సన్నమగు చుండుటచే దీనికుత్పత్తి వాదమని పేరు గల్లినది. 


74 


ఈ వాదమున కార్య కారణములకు సామానాధికరణ్యము లేకపోవుట ప్రధాన 
దోషము. రామాద్యనుకార్యగతమైన రసము వారి కానందము కల్గించును. కాని సంబంధములేని 
'సామాజికుల కెట్లానందము కలిగింపం జాలునో యందు స్పష్టముగా వివరింపంబడలేదు. 
వీతాదులురామాదులకే విభావములుకాని సామాజికులకు.6 గాదుగదా! రామాదుల 
యానందమును జూచి యానందమునొందు సామాజికులు వారు దుఃఖము నొందునప్పుడు 
దుఃఖమును గూడంబొందుదు రనియు నందుచేంగరుణ రసబ్రధానములైన నాటకాదులు 
సామాజికుల కానంద(ప్రదములు కా౭జాల వనియు జెప్పవలని వచ్చును. ఇచ్చట 
దృష్టాంతముగాం జూపబడిన రజ్జు సర్ప భ్రాంతికిని నట నాయక (భ్రాంతికిని, 
బోలికలేదు.మొదటి దాని యందు భ్రాంతి కారణము, భయము కార్యము. రెండవ దానియందు 
స్థాయి భావము కారణము ఆనందము కార్యము. కారణము అనుకార్యుని యందుండ 
కారణము సామాజికుని యందుండుటలో సామంజస్యములేదు. ఈ వాదమున సామాజికుం 
డనుభవించునది చమత్మార జనితమైన యానందమేకాని రసముకాదు. 


శ్రీ శంకుకుని మతమున రస మనుమితి విషయమైనది. నటులభినయ కక 
నాయకాదుల వ్యాపారములను జక్కగా నభినయింతురు. అప్పుడు సామాజికులా 
యనుకరణమునుజూచి నటులే యనుకార్యులని (నటులు నాయకాదుల కంటె భిన్నులుకారని) 
తలంతురు. నటు లభినయించు విభావానుభావవ్యభిచారుల సంయోగము వలనం దార్శిక 
వ్యాప్తి ననుసరించి సామాజికులు నటులయందుంగూడ రత్యాదుల ననుమానింతురు. 
ధూమముండు చోట నగ్నియుండుననియు, ధూమము లేనిచో నగ్ని లేదనియు ననుకొనుటకుం 
దార్మిక వ్యవహారమున వ్యాప్తియని పేరు. ఈ వ్యాప్తి ననుసరించి సామాజికులు నాయ 
కాభిన్నులుగా గ్రహింపంబడిన నటులయందు రత్యాదులుండుటచే రసము కూడ నున్నదని 
యనుమానింతురు. తరువాత నటులందలి రత్యాది స్థాయి భావములనే వారనుభవించి 
యానందింతురు. ఈ మతమున నటు లొనరించు నిపుణమైన యనుకరణముచే సామాజికులు 
చిత్ర తురగ న్యాయము ననుసరించి నటులే నాయకాదులని విశ్వసించుచు నాయకులందలి 
రసమును కూడ నట నిష్టమై యున్నట్లనుమానింతురు. అందుచేతనే దీని కనుమితివాదమను 
పేరు కలిగినది. 


75 


భట్టలోల్లటుని మతమునవలెనే యిందుంగూడ కార్యకారణములకు సామానా 
ధికరణ్యము కానంబడదు. నాయకాదు లందుండి నటులం దనుమానింపంబడిన రసము 
సామాజికుల కెట్లానందము కలిగించునో యిట వివరింపంబడలేదు. చిత్రతురగన్యాయ మిచ్చట 
సరిపడదు. చిత్రమునందలి తురగ మెంత నిపుణముగాం జిత్రింపంబడినను దురంగమువలె 
నుండును కాని నిజముగాందురగము మాత్రము కాజాలదు. మజియుం బ్రత్యక్షజ్ఞానము 
చమత్మారమును గలిగించునట్లు అనుమాన జ్ఞానము కలిగింప నేరదు. రసమును (బ్రత్యక్షముగా 
. ననుభవించు చున్నానను మాట లోకమున నుండగా సామాజికుం డనుమానజ్ఞానముచే 
రసము ననుభవించు చున్నాండనుట స్వభావ విరుద్ధము. తామెన్నడును జూడని సాయకాదుల 
వ్యాపారములను నటులనుకరించుటయు వానిని జూచి సామాజికులు నటులే నాయకాదులని 
యనుమానించుటయు విశ్వసనీయ విషయములు కావు. ప్రఖ్యాత నాయకుల వ్యాపారములను 
(గంథస్థితి వర్ణనాదుల ననుసరించి నటులనుకరింపం జాలినను గల్పిత నాయకాదుల 
వ్యాపారములను గూడ వారనుకరింపరనుట హాస్యాస్పదముగా నుండును. 


భట్టనాయకుని మతమున రసము ప్రతీయ మానముకాని, ఉత్పాద్య మానము కాని, 
అభివ్యజ్యమానము కాని కాదు. కావ్య నాటకములం దఖిధా శక్తి కంటె భిన్నమును విభావాది 
సాధారణాత్మకము నగు భావకత్వ వ్యాపారముచే భావ్యమానమై స్థాయిభావము సత్వోద్రేక 
ప్రకాశానందమయ సంవిద్వి శ్రాంతి సతత్త్వమగు భోగముచే భుజ్యమాన మగుచున్నదని 
భట్టనాయకు నభిప్రాయమైనట్లు కావ్య ప్రకాశము నుడువుచున్నది. రసాస్వాదము పరబ్రహ్మ 
సాక్షాత్మార తుల్యమైనదనియుం, బర(బ్రహ్మ వలెనే రసముకూడ నానంద మయమైనదనియు 
భట్టనాయకుండు తలంచెను. ఈతని మతమున శబ్దమున కభిధాశక్తిగాక భావనా భోగక్ళతులను 
మతి రెండు వ్యాపారములుకూడ నుండును. దీనికే భావకత్వవ్యాపారము, భోగకృత్త్వ 
వ్యాపారమునని నామాంతరములు. అభిధావ్యాపారమలంకార శాస్త్ర నిర్దిష్టమైనట్టిదే. ఇది శబ్దము 
యొక్క వాచ్యార్థమును బోధించును. ఇది ముగిసి పోవంగానే భావకత్వవ్యాపార మారంభమగును. 
ఇది శబ్దము యొక్క రసాదులను బోధించును. (శృంగార రస సందర్భమున బరుష పద 
ప్రయోగ ముచితము కాదనుట యీ వ్యాపారము చేతనే.పరుష. శబ్బమునకైనను,లలిత 
శబ్దమునకైనను, వాచ్యార్థ మాత్ర బోధకమైన యభిధా వ్యాపారము సమానమే) ఈ వ్యాపారముచే 
సీతా రామాదులగు విభావములు తమ ప్రత్యేకతను గోల్పోయి సామాజికునికి సామాన్యముగా 


76 


గోచరించును. అనంగా సీతాదులు సాధారణ గస్తీత్వముతోడను రామాదులు సాధారణ 
పురుషత్వము తోడను గోచరింతురు. ఇట్లు భావములు సాధారణముగాం చేయంబడుటకే 
సాధారణీకరణ మని పేరు. దీని వలన సామాజికునకు నాయకాదులతో నభేదత్వ మావహిల్లును. 
ఇంతటితో భావకత్వ వ్యాపార మవసిత మగును. అంత మూండవదియైన భోగకృత్త్వ (భోజకత్వ) 
వ్యాపారము పనిచేయ మొదలిడును. దీనిచే సాధారణీకృతములైన రత్యాది స్థాయి భావములు 
సామాజికులచే ననుభవింపంబడును. అప్పుడు వారానందమయమైన యొకానొక స్థితిని 
బొందుదురు. ఇది సాధారణములైన యనుభవముల కంటెను, స్మృతుల కంటెను, విలక్షణమై 
పర(బ్రహ్మాస్వాదతుల్యమై, స్వసంవేద్యముగా నుండును. ఈ స్థితిలో జిత్తమునకు ద్రుతి, 
విస్తారము, వికాసము అను ధర్మము లేర్చడును. 


భోగకృత్త్వ వ్యాపారముచే సామాజికులందలి రజస్తమో గుణము లడంగి వారి 
హృదయముల సత్వోద్రేకమతిశయించును. అప్పుడు వారానందమగ్చులై పరిసరములనే కాక 
తమ్ముంగూడ మజచి వినుచున్న లేక చూచుచున్న వస్తు దృశ్యములతో నేకీభావము నొందుదురు. 
ఈ మతమున విభావాదులు భోజకములును, రసము భోజ్యము నగుటచే దీనికి భుక్తివాదమను 
పేరు గలిగినది. 


భట్ట నాయకుడు తన మతమునం గార్య కారణములకు సామానాధి కరణ్యము 
లేకపోవుటయను దోషమును బరిహరింపం బ్రయత్నించెను. కాని భావకత్వ వ్యాపారముచే 
విభావములును రత్యాదులును సాధారణీకృతము లైనను సామాజికులు మొట్టమొదట దమ 
యందు బీజ రూపముగానైన లేనట్టి స్థాయి భావముల ననుభవించుటయు నాయకాద్యభేదము 
నొందుటయు నించుక యసంగతములుగా నున్నవి. అదిగాక భట్టనాయకుండు శబ్దమున 
కుండునని చెప్పిన యభిధా భిన్నములైన భావకత్వ భోగకృత్త్వ వ్యాపారములు కేవలము 
కల్పితములైన వగుటచే6 (బ్రామాణిక సమ్మతములు గాకున్నవి. వ్యంజనమే భావకత్వ 
వ్యాపారమును నిర్వహించుచుండ దానికై యొక క్రొత్త వ్యాపారమును గల్పించుట యనవసరము. 
అభినవగుప్తుండీ వ్యాపారము విభావాదులదే యని చెప్పెను. “తా ఏవ పరిహృత విశేషా రస 
హేతవళ అని భరతముని చెప్పిన వాక్యము కూడ నీ విషయమునే బోధించుచున్నది. విశ్వనాధుం 
డు విభావాదులకు సాధారణీకృతి యను పేరుగల యొక్క వ్యాపార మున్నదని సృష్టముగాం 
జెప్పియుండెను. (వ్యాపారోజస్తి విభావాదే ర్నామ్నా సాధారణీ కృతి). 


77 


భట్టనాయకుండు రసమును సామాజిక నిష్ట మనియే చెప్పెను. కాని, దానికి బీజములు 
స్వల్పముగానైన సామాజికులం దుండునని యంగీకరింప లేదు. అభినవగుప్పని మతమున 
రసమభివ్యక్తము. సహృదయుల హృదయములందు రత్యాదులు వాసనా రూపమున నడంగి 
యుండుననియు, నవి విభావానుభావాదులచే సముల్లసితములై రసములుగాం బరిణమించు 
ననియు నాతని వాదము. ఈతని మతమున నీ వాసన లేనిచో రసాస్వాదము గలుగదు. 
అందుచేతనే వైయాకరణులకును మీమాంసకులకును రసాస్వాదము గలుగదని ధ్వనికారుం 
డు చెప్పియుండెను. వాసనా రహితులైన సామాజికులకు రసాస్వాదము మృగ్య మనియు, 
నట్టివారు రంగాంతః స్థిత కాష్ట్ర కుద్యాశ్మ సన్నిభులనియు ధర్మదత్తుండు వివరించి యుండెను. 


“సవాసనానాం సభ్యానాం రస స్యాస్వాదనం భవేత్‌ 

నిర్వాసనాస్తు రంగాంతః కాష్ట కుడ్యాశ్మ సన్నిభాః” 

వ్యంజనా శక్తి ప్రభావముచే రస మభివ్యక్త మగుననియు, రసాస్వాదనమును వివరించి 
వర్ణింప వచ్చుననియు నభినవగుప్తుండు నుడివి యుండెను. అతండు భట్ట నాయకుని భావకత్వ 
వ్యాపారమును బూర్తిగా నుజ్జగించెను. రస భోగమని చెప్పక యాతండు రస ప్రతీతి యనియు, 
రసచర్వణ మనియు నుడువు చుండును. ఈతని వాదము ననుసరించి వాసనా రూపమున 
నున్న స్థాయిభావములనే విభావాదులు వ్యక్తము చేయుననియు నా వ్యక్తములైన స్థాయీ 
భావములే రసము లనియు స్పష్టమగుచున్నది. అందుచేతనే దీని కభివ్యక్తి వాదమను పేరు 
వచ్చినది. అభివ్యక్తి యనంగా నున్న దానిని వ్యక్తము చేయుట. భట్టనాయకుని మతమున నీ 
వాసనా ప్రసక్తియే లేదు. భుక్ష్యభివ్యక్తి వాదములందలి ముఖ్య భేదములలో నిదియొకటి. 


అభినవగుషప్పని మతమున భరత సూత్రము నందలి సంయోగ పదమునకు వ్యంగ్య 
వ్యంజక భావ మర్థము. నిష్పత్తి యనంగా నభివ్యక్తి. రత్యాదులగు స్థాయి భావములు 
వ్యంజకములగు విభావానుభావాదిభావములచే వ్యంగ్యములై రసములగును. 


భరతుడు ముఖ్యముగా దృశ్య కావ్యములను మనమున నుంచుకొని రస సూత్రమును 
వివరించెను. లోల్లటాదులును నా దృష్టితోనే దానిని వ్యాఖ్యానము కావించిరి. ధ్వనికారుండైన 
యానందవర్ధనుండు రస సిద్ధాంతమును శ్రవ్యకావ్యముల విషయమునంగూడ సమన్వయించెను. 
దృశ్యకావ్యములందు నటుల మూలమున విభావాదులు ప్రత్యక్ష మగుచుండును. కావున 


78 


సామాజికులు నాయకా భేదమును బొంది యానందము ననుభవింతురు. [శ్రవ్య కావ్యములలో 
నాయకాదులు ప్రత్యక్షము కాదు కావున సామాజిక స్థానీయులైన పాఠకులు నాయకాభేదము 
నొంది రసానందము నెట్లనుభవింతురని సందేహము కలుగవచ్చును. వాక్య పదీయకారుం 
డైన భర్తృహరి “పాఠకులు శబ్బోపహిత రూపములు గల్లి బుద్ధి విషయత్వము నొందిన 
కంసాదులను (బ్రత్యక్షములైన వారిని వలె సాధనములుగా గ్రహింతు” రని తెల్పి యా 
సందేహమును నివారించినాండు. 


“శబ్బోపహిత రూపాం స్తాన్‌ బుద్ధే ర్విషయతాం గతాన్‌ 
ప్రత్యక్షానివ కంసాదీన్‌ సాధనత్వేన మన్యతే” 


అనంగా శ్రవ్య కావ్యములందుం గవులు వాడు శబ్దములచేతను, జేయు 
వర్ణనాదులచేతను నాయకాదులు రూపమును బొంది, పాఠక హృదయములు చొచ్చి 
ప్రత్యక్షముగా గోచరింతురు. వారు రంగమున జర్మ చక్షువులతోం జూచు నాయకాదులనే 
శ్రవ్య కావ్యములు విను సందర్భమున హృదయరంగమున మనోనేత్రములతోం దిలకించి 
తదభేదము రసానందము ననుభవింతురు. 


ఆత్మ యానందమయ మైనట్టిది. దాని నావరించి యుండు నజ్ఞానము తొలంగం 
గనే యా యానందము స్వస్వరూపముతో విలసిల్లును. కావ్య పఠనావసరములందు 
విభావాదులచే నీ యజ్ఞానావరణము తొలంగింపంబడు చుండును. అప్పుడు తన్ను 
బరివేష్టించియుండు రత్యాదిక వాసనలతోంగూడి యాత్మానందము ప్రకాశించును. తదానంద 
సంవలితమైన రత్యాదులకే రసములని పేరు. రసానందము విచిత్రమైనది. తదనుభవము 
సహృదయ హృదయెక వేద్య మైనట్టిది. 

లోకమున శోకకారణములైన పరిస్థితులవలన శోకమే కలుగు చుండంగా 
గావ్యములందవి యానందము నెట్లుత్పాదింపం జాలునను శంక కలుగ వచ్చును. లోక గత 
నాయకాదులకును గావ్యస్థితి నాయకాదులకును గల లౌకికాలౌకికత్వభేదమే యీ 
వ్యత్యాసమునకుం గారణము. కావ్య శిల్ప మలౌకికమైనది. అట్లే కావ్యగత నాయకాదులను 
లౌకిక నాయకాదులుగాక తదనుకర్తలగుటచే నలౌకికులే యగుచున్నారు. లోకమున శోక 
హర్షాదులకుం గారణములైనవి కావ్యమునం గారణ శబ్ద వాచ్యతను వీడి విభావ శబ్ద వాచ్యత 


79 


నొందుచున్నవి. కావ్యగతములైన యీ విభావము లన్నిటి వలనను బాఠక సామాజికుల 
కానందమే యావపొలు చుండును. సామాన్య సమయముల వేదనాకరములగు 
నఖదంతక్షతాదులు సురత వేళాదత్తము లైనచో సుఖసంధాయకము లగుచుండుట యనుభవసిద్ద 
విషయమే కదా! “తేభ్యస్సురతే దంత ఘాతాదిభ్య ఇవ సుఖమేవ జాయతే.” 


కరుణాది రసము లానంద ప్రదము లెట్లగునని యాశంకించి సాహిత్య దర్పణకారుం 
డు పై విషయమునే యిట్లు చెప్పియున్నాడు. 


“హేతుత్వం శోకహర్నాదే 8 గతేభ్యో లోక సంశ్రయాత్‌ 
శోక హర్షాదయో లోకే జాయన్హాం నామ లౌకికాః 
అలౌకిక విభావత్వం ప్రాహ్యేభ్యః కావ్యసంశ్రయాత్‌ 
సుఖం సంజాయతే తేభ్యః సర్వేభ్యోఒపీతి కాక్షతిః .. 


లోకమున శోక హర్షాదులకు హేతువులైన వానివలన లౌకికములైన శోకహర్షములే 
గలుగు ననియు గావ్యా శ్రయముచే నలౌకిక విభావత్వమును పొందిన వాని యన్నింటి 
వలనను సుఖమే సంజాత మగుననుటలో విప్రతిపత్తి లేదనియు నాతని భావము. అట్లుగాక 
కరుణాది రసములు దుఃఖ. హేతువులే యైనచోం దత్పధానములైన కావ్యముల యెడ నెవ్వ 
రున్ముఖులగుదురని యాతని ప్రశ్న. (కించ తేషు యదా దుఃఖం నకోపి స్యాత్తదున్ముఖః”) 
రామాయణాది కావ్యములు కరుణరస ప్రధానములయ్యుం బెక్కుసారులు పాఠకజనుల నాకర్షించు 
చుండుట కవి యానంద ప్రదములగుటయే కారణమని వేణు చెప్పనక్కజలేదు గదా! 


హరిశ్చంద్ర నాటకము, రామాయణ నాటకము మున్నగు నాటకములను దర్శించు 
నప్పుడందలి కరుణ రస నిర్భరములైన ఘట్టములంగాంచి సామాజికులలోం గొందజు కంటం 
దడి పెట్టుచుండుట మనము కాంచుచుందుము. నాటక ప్రయోగ మేరసముతోంగూడిన దైనను 
ఆనంద ప్రదమగు చుండగాం వారట్లు కన్నీరు కార్చుటకు హేతువేమి? ఆ యశ్రువులు 
హృదయమునకు సహజమైన దయా సానుభూతులచేం గలుగునట్టివేగాని దుఃఖ బాష్పములు 
కావు. “అశ్రుపాతా దయస్త్వదర్హు తత్వాచేతసో మతాః ” అని సాహిత్య దర్పణము నుడువుచున్నది. 
అనంగా నట్టి సమయముల వారి హృదయము ద్రవించి కనుల వెంట సరవచ్చును. ఆ 
కన్నీరు ఆనంద సూచక మైనట్టిదేగాని దుఃఖ సూచకము కాదు. 


80 


పాశ్చాత్యులు మోదాంత నాటకములకన్న విషాదాంత నాటకములనే యుదాత్తము 
లుగాం బరిగణింతురు. దానికిం దజ్జన్యమగు నానందము విశిష్టమై యుండుటయే కారణమని 
చెప్పవలెను. గ్రీకుతత్త్వ వేత్తలలో నగ్రగణ్యుందును బాశ్చాత్య లాక్షణికుల కాదర్శ ప్రాయుం 
డునగు నరిష్టాటిలు లలితకళలన్నియు ననుకరణాత్మకములని యభిప్రాయపడి యుండెను. 
లలితకళలననుభవించువారు దత్మళాజనితానందమును సమ(గముగా౯ బొందవలెనన నవి 
యనుకరణములను సంగతి విస్మరింపరాదు. అదిగాక యథార్థములేయని భావించుచో వారి 
కానందమునకు బదులు భయ జుగుప్పా కోపాదులగు నితర భావము లుప్పతిల్లును. 
అనుభవమును బట్టి చూచిన నీ విషయము తేట తెల్లమగును. ఇరువురు యోధులు నిశిత 
కరవాలములు దాల్చి యొండొరులం జంప నుంకించుచు యుద్ధ మొనరించు దృశ్యమును 
జూచునప్పుడు మనకు భయకంపాదులేగాని యానందము కలుగదు. అట్టి దృశ్యమును జూడలేక 
భయాక్రాంతులమై మనము దవ్వగాంబోనెంతుము. అట్లుగాక ప్రతిభాశాలియైన మహాకవి 
యిరువురు యోధులు గావించు పోరాటమును సవిస్తరముగా వర్ణించుచుం బద్యములు వ్రాసినచో 
నా పద్యములను జదువునపుడు మన మానందము నొందుటే కాక వానిని మాటిమాటికిం 
జదువ నిచ్చగింతుము. ప్రకృతిలో దుఃఖమును గలిగించు నభిమన్యువధాది ఘట్టములను 
మనము పునః చదువ నువ్విళ్ళూరుటకును, బంది, గాడిద మున్నగు నసహ్యములగు జంతువుల 
చిత్రములనైనం బదింబదిగా నవలోకింపం దివురుటకును నదియే కారణము. దీనినే 
పండితరాయలు “అయంహి లోకోత్తరస్య కావ్య వ్యాపారస్య మహిమా యత్ర్రయోజ్య రమణీయా 
శ్చోకాదయః పదార్థా ఆహ్లాద మలౌకికం జనయన్తి విలక్షణోహికమనీయః కావ్య వ్యాపారజ 
ఆస్వాదళొ అని రసగంగాధరమున నుడివి యుండెను. ఈ విషయ మొక్క కావ్యముననేకాక 
యితర లలితకళలకును నన్వయించును. ప్రకృతిలో భయ చింతా జుగుప్పాదులను గలిగించు 
దృశ్యములే కళారూపము నొందినప్పుడు మన కానందజనకము లగుటకు అవి యనుకరణములే 
కాని యథార్గములు కావని మన భావముల జ్ఞానము స్థిరముగా నుండుటయే కారణము. 
మనము దారిన బోవునపుడొక కుక్క మొటిగినచో భయపడి పాజిపోవుదుము. హాస్యకారుడుకుక్క 
కూతంననుకరించినచో మన మచ్చెరుపడి నిల్చి యానందింతుము. హాస్యకారుండు మనకు. 
గనంబడకుండ మటుగున నున్నచో మనమా కూంతనే విని యిది నిజమైన కుక్కకూతయని 
యెంచి దానిని గూర్చి యిసుమంతయెన నాలోచింపక మన దారిన బోవుదుము. అందుచే 
గళలవలనం బుట్టు నానందము ననుభవించుటకు అవి యనుకరణములను జ్ఞానము తప్పక 


81 


యుండవలెను. ఈ యనుకరణజ్ఞానమే యానందజనకమను (1గ|14410%0 gets Plea- 
569) నాంగ్లేయ వాక్యము సూచించుచున్నది. కావ్యగత నాయకాదులనుకర్తలే కాని యథార్థ 
రూపులు .గాకపోవుటచేం గావ్యరసమేది యైనను అది పాఠక జనుల కానంద సంధాయక 
మగుట సంభవించుచున్నది. దీనివలన శృంగారాదు లెట్లో కరుణాదులు గూడ నట్లే యానంద 
జనకములని నిర్ణయింప వచ్చును. 


5. రస సమీకరణము 


రసముల సంఖ్యను సూచించుచు నాట్య శాస్త్రమున భరతముని చెప్పిన శ్లోకమునకుం 
బాఠాంతర మేర్చడుటచే రసము లెనిమిదియా తొమ్మిదియాయను విషయము వివాదాస్పదమైనది. 
ప్రాచీనాలంకారికులలో6 గొందజెనిమిదియను పక్షమును మజికొందటు తొమ్మిదియను 
పక్షమును నవలంబించి వాదించిరి. శృంగారాది రసములలో శాంతమును జేర్చుటయా చేర్చక 
పోవుటయా యనునదే యీ యభిప్రాయ భఖేదమునకుం గారణము. ఈ భేదమిట్లుండ 
నర్వాచీనులైన కొందటాలంకారికులు శాంతరసముతోం గూడిన నవ రసములకు మజథికొన్ని 
కొత్త రసములు చేర్చి రససంఖ్యను బదుమూండింటి వణకు బెంచి యుండిరి. ఇట్లు వివిధ 
రస భావములకు గల సూక్ష్మాతి సూక్ష్మ భేదములను గుర్తించి రసముల సంఖ్యను బెంప 
యత్నించు వారికి బ్రకృతి రసమొక్కటే యనియు మిగిలిన వన్నియు దాని వికృతులనియుం 
జెప్పి రసముల కైక్యము కల్పించిన వారు కూడం గొందజు కలరు. వీనిలో సైత మందజు 
నేక కంఠముగా నొకే రసమునకుం (బ్రకృతిత్వ మాపాదించిన వారు కారు. ఒకొక్క రొక్కొక్క 
రసము నారాధించి, దానికి బ్రాధాన్యము నిరూపించి యుండిరి. ఇట్టివారిలో నాలంకారికులే 
కాక కవులు కూడం బలువురు కలరు. 


భవభూతి మహాకవి కరుణ రసమునకుం బ్రకృతిత్వము నొసంగుచు 


“ఏకో రసంః కరుణ ఏవ నిమిత్త భేదా 
ద్భిన్నః పృథక్చృథగి వాశ్రయతే వివర్తాన్‌ 
ఆవర్త బుద్భుద తరంగమయాన్‌ వికారా 
నంభో యథా సలిల మేవ హి తత్సమస్తమ్‌” 


అని యుత్తర రామచరిత నాటకమున ఘోషించి యుండెను. వాసంతీ సీతారామ 


82 


ప్రభృతులయందు కరుణరసమొక్కటే వివిధ రూపములతో బరస్పర విలక్షణావస్థ్థా విశేషములను 
భజించుచున్నదని తమస సూచించుట నాటక కథాసందర్భమునం బైశ్లోకముయొక్క 
పూర్ణార్థమునకు బ్రయోజనము. కాని భవభూతి యందు రస విషయమున దనకు గల 
యభిప్రాయమును గూడం బరోక్షముగ వ్యక్తము చేయుచున్నాడు. ఒక్క నీరేయావర్త బుద్బుద 
తరంగమయములైన వివిధ వికారములను బొందునట్లు కరుణరస మొక్కటే నిమిత్తభేదము 
వలన శృంగా రాద్యన్యరూపములను బొందుచున్నదని యాతని యభిప్రాయము. కరుణరసము 
ప్రకృతి యనియు, శృంగారాదులు దాని వికృతులనియు నిందలిభావము. దీనినే వ్యాఖ్యాన 
కర్తయెన వీర రాఘవుడు “ఇదమత్ర కవేర్మతమ్‌, యద్యపి శృంగార ఏక ఏవరస ఇతి 
శృంగార ్రకాశకారాదిమతం తథాపి ప్రాచుర్యాత్‌ రాగి విరాగి సాధారణ్యాత్‌ కరుణ ఏక ఏవ 
రసః అన్వేతు తద్వికృతయః” అని స్పష్టీకరించెను. ఈ వివరణమున నతండు లోకమున 
నితర రసములకన్నం గరుణ రసము ప్రచురతరముగా గోచరించు చుండుటయు, నది 
రక్తచిత్తులైన లౌకికులకును విరక్తచిత్తులైన యోగులకునుగూడ సాధారణమై యుండుటయు, 
భవభూతి యా రసమునకుం (బ్రకృతిత్వము కల్పించుటకు హేతువులుగా నుగ్గడించెను. కావ్య 
నాటకాదులు కలిగించు చిత్తసంవాదము కరుణరసము విషయమున సమగ్రస్ఫూర్తి వహించుట 
యనుభవ సిద్ధమే. రసములన్నియు, సహృదయ హృదయావర్ద కత్వమున సమానశక్తికములే 
యయ్యుంగరుణ రస మా విషయమున నించుక శక్తి మత్తరముగా గోచరించును. అదిగాక 
కరుణ రసమయములైన కావ్యములే యధిక మాధుర్యోదంచితములై యుండునని యనుభవజ్ఞులు 
నుడువుదురు. కరుణ రసోద్రేకమే సంస్కృతమునందలి యాదికావ్య మావిర్భ వించుటకుం 
గారణము: మటథియు “రసేషు కరుణోరసొ యను నానుడి చిరకాలమునుండి యను శుతముగా 
వచ్చుచున్నది. ఆనందవర్ధనుండు హృదయార్ధతా వహమైన మాధుర్య గుణము కరుణ రసమున 
నతిశయించి యుండునని ధ్వన్యాలోకమున నుడివి యున్నాండు. (మాధుర్య మార్ధతాం యాతి 
యత స్తత్రాధికం మనః) ఆ రసమునకు భవభూతి ప్రాధాన్య మొసంగుట కదియే 
కారణమైయుండును. కాని యాతనివలెం గరుణ రస ప్రకృతిత్వ ముపపాదింప యత్నించిన 
వారాలంకారికులలో నెవ్వరునుగానరారు. 


సరస్వతీ కంఠాభరణ, శృంగార ప్రకాశాది గ్రంథకర్తయెన భోజుండు తాను గల్పించిన 
“శృంగారముననే ” సర్వరస భావములును లీనములై యుండునని వచించెను. ఆత్మగుణమును, 





83 


బూర్వజన్మకృత సుకృతములకు ఫలముగా. గలుగునట్టిదియు నగు నలంకారమే 
సర్వభావములకును మూల బీజమని యాతని యభిప్రాయము. ఇది సాధారణముగా మనము 
గర్వమను నర్థమున వాడు నహంకారము కాదు. దీనికే శృంగారము, యభిమానము అని 
మాటు పేర్లు. తన యందును నితరులందును నితర పదార్థము లందును మానవుండు ప్రీతిగలిగి 
వర్తించుట కిదియే కారణము. ఈ యర్థమున నిది “యాత్మరతి” యనంబడును. నిజమున కిది 
యొకటే రసము. రతిహాసాదులు దీని నుండియే జనించును. (ప్రకర్ష ప్రాప్తములైన వీనిచే 
నర్చిశ్చయములచే నగ్ని వలెం బ్రకాశించుచు నిది “శృంగారవంతులకే” రుచించుచుండును. 
(తతఏతే రత్యాదయో జాయన్తేతై శ్చాయం ప్రకర్ష ప్రాప్తెః సప్తార్చిరర్చియైరివ ప్రకాశ మానః 
శృంగారిణామేవ స్వదత ఇతి) దీనిని బట్టి రతిస్థాయికమై భరతాదులచే రస సమూహమున 
నాద్యముగాం బేర్కొనం బడిన శృంగార రసమునకును దీనికిని సంబంధమే లేదని 
తెలియవచ్చును. భోజుని మతము ననుసరించియే రసభావము లనుభవించుటకైన నాతని 
యహంకార శృంగార మావశ్యకమై యుండును. శాంతము కూడా నీ యహంకారమునకు 
లోంబడినదేయని యాతని యూహ. రతివలెనే శమము కూడ నహంకార జన్యమైనట్టిదే. 


రస మనునది యనిర్వచనీయమైన యానందానుభవము. “ఇది శోకము ఇదిరతి, 
ఇది హాసము.” అను స్థితిజ్ఞానము కలిగియుండు నంతవణకు సామాజికులు భావనావస్థలో 
మాత్రమే యున్నారని చెప్పవలయును. రస మీ యవస్థ కతీతమై యుండును, దీనినే భోజుం 
డు- 

“అభావ నోదయ మనన్య ధియా జనేన 

యో భావ్యతే మనసి భావనయా సభావః 

యో భావనా పథ మతీత్య వివర్తమానః 

సాహంకృతౌ హృది పరం సద్వతే రసోఒసా” 
అని చెప్పి యుండెను. శృంగార వీరహాస్యాదులు నిజమునకుం గేవలము భావావస్థలే యనియు, 


రస మనున దేకైక మనియు, రసమనుట తక్క దాని నింకొక విధమున బేర్కొన రాదనియు 
భోజుని యభిప్రాయము. 


అహంకార శృంగార రసైకత్వమును ్రతిపాదించుచునే భోజుండు ప్రేమ రస 


84 


ప్రకృతిత్వము గూడ నిరూపించియుండెను. ఈ రెండింటికిని సన్ని హితమైన సంబంధమున్నది. 
రతి స్నేహభక్తి (ప్రముఖములైన భావముల కెల్ల నహంకారము వలెనే ప్రేమయు మూల ్రభావమై 
యుండుననియుం, దమ హృదయములం దణంగి యున్న యొకానాక ప్రీతిని దృప్తిపరచుటకే 
మానవులే కార్యములైన నాచరింతురనియు భోజుని యభిప్రాయము. ఎవరైన నవ్వినచో వారికి 
నవ్వుట యందును, యుద్ధ మొనరించినచో నా యుద్ధ మొనరించుట యందును వారికి 
ప్రీతి యున్నదని మన మూహింప వలయును. ఆ ప్రీతి లేకున్నచో వారా కార్యముల నొనరింపనే 
యొనరింపరు. భోజుడు ప్రతిపాదించిన యీ ప్రేమ రసమునం బూర్వకోటి, మధ్యమావస్థ, 
ఉత్తరయని మూండవస్థలున్నవి. మొదటి స్థితిలోనిది యొక్క యహంకారమే; రెండవదాన నా 
'యహంకార మేకోన పంచాశద్భావములుగా మాజుటయునవి విభా వానుభావాదులచేం బరిపుష్టి 
నొందుటయు సంభవించును. తృతీయావస్థలో నీ భావము లన్నియుం టబ్రేమగాం బరిణమించి. 
మజలం బ్రథమావస్థను అనంగా నేకైకమైన యహంకార రసమును అనుభూతికిం దెచ్చును. 
అలంకార కౌస్తుభమునం గవికర్ణపూరుండు కూడం (బ్రేమరస ్రకృతిత్వమునే ప్రతిపాదించెను. 


“ఉన్మజ్ఞన్తి నిమజ్ఞన్తి (ప్రేమ ఖండ రసత్వతః 
సర్వేరసాశ్చ భావాశ్చ తరంగా ఇవ వారిధౌ” 


అనియు “ప్రేమరసే సర్వే రసా అంతర్భవన్త యనియు నందాతండు వివరించి 
యుందెను. 


అగ్ని పురాణమున సైతము బోధ ప్రతిపాదితమైన యలంకారము ప్రస్తావింపంబడినది. 
కాని తత్మర్త యభిప్రాయము ననుసరించి యహంకారము నుండి యభిమానమును, దానినుండి 
మొదట రతియును జనించును. ఈ రతియే పరిపోషమునొంది వ్యభిచార్యాది సామాన్యమువలన 
శృంగారమని చెప్పబడుచున్నది. హాస్యాద్యన్య రసము లన్నియుం దద్భేదములే (అభిమానాద్రతి 
స్సాచక పరిపోషముపేయుషీ. వ్యభిచార్యాది సామాన్యాత్‌ శృంగార ఇతిగీయతే. తద్భేదాః 
కామమితరే, హాస్యాద్యా అప్యనేకశఖ. భోజుండిట్లు కాక రత్యాదిభావములన్నియు నహంకార 
జన్యములేయని యభిప్రాయపడి యుండెను. పరబ్రహ్మమున కానందము సహజమైన దనియు, 
నది యొక్కొక్కప్పుడు వ్యక్తమగుచుండు ననియు, చైతన్యము లేక చమత్కారము, లేక రసము 
అనునదియే దాని వ్యక్తరూప మనియు, నాద్యమైన దాని వికారమే యహంకారమనియు నగ్ని 
పురాణ మహంకార స్వరూపమును వివరించి యున్నది. స్వల్ప భేదమున్నను భోజుని 





85 


యహంకార శృంగారమునకును, నగ్ని పురాణ ప్రతిపాదితమైన రతి శృంగారమునకును దగ్గర 
సంబంధ మున్నది. 


అభినవగుప్పండభినవ భారతిలో శాంత రస ప్రాధాన్యమును (బ్రతిపాదించెను. 
అలంకారికులలో నేదో యొక రనమునకు. (బ్రకృతిత్వమును మిగిలిన వానికి 
దదంతర్భూతత్వమును సూచించిన ప్రధమాచార్యుండితదే. శాంతము పురుషార్థములలో 
నత్యుత్తమమైన తురీయ పురుషార్థమునకు సంబంధించి యుండుటయు. గావ్యజనితమైన 
రసానంద మైహికానంద భిన్నమును, నతిలోకమును, ననంతమునునై యొప్పారుచు శాంతము 
తోడి సంపర్మమును సూచించుచుండుటయు, నాతండా రసమునకుం (బ్రాధాన్యము 
కల్పించుటకు హేతువు. అదిగాక, శాంతమునకు స్థాయియైన యాత్మ సర్వ మానవ 
వ్యాపారములకును మూల భూతమై, శృంగారాది వృత్తిరూపముల వహించు చిత్తమునకు 
వికాసము చేకూర్చుచుండును. అందుచేతనే యిది స్థాయితమ మనియు దీని పరిణామమైన 
శాంతము ప్రకృతి రసమనియుం జెప్పంబడుచున్నది. 


ఇప్పుడు లభించుచున్న నాట్యశాస్త్ర ప్రతులలో శృంగార రసము మొదటి రసముగాం 
బేర్మొనబడుటచే దానిని గూర్చిన చర్చయే మొదటం గానవచ్చుచున్నది.కాని యభినవ 
గుప్తుండు చూచిన చిరంతన ప్రతులు కొన్నిటిలో శాంత రస వివరణమే ముందొసంగం 
బడినదట! భరతుండు శాంతము నట్లు ముందు వివరించుట దాని ప్రధానత్వము 
నూహించియేయని తలంప వలయును. దీని కుపబలముగా శాంతమును నవమ రసముగా 
ప్రతిపాదించు శ్లోకములు గల పాఠములో* “రత్యాదులగు భావములు, వికారములు. శాంతము 
ప్రకృతి యైనట్టిది. వికారములు ప్రకృతియందే పుట్టి యందేలయమొందుచున్న” వని 
స్పష్టముగాం జెప్పంబడియున్నది. 


విశ్వనాధుండు సాహిత్య దర్చణమున నారాయణోపజ్ఞముగా నద్భుతరస ప్రాధాన్య 
సిద్ధాంతమును బేర్మానెను. ఆ సందర్భమున నతండుదహరించిన ధర్మదత్తుని శ్లోకము “రసమున 





*భావా వికారా రత్యాద్యా శ్శాంతస్తు ప్రకృతిర్మతః 
వికారః ప్రకృతేర్జ్దాతః పునస్తతైవ లీయతే. 


86 


సారమైన చమత్కారము సర్వత్ర అనుభవింపంబడుచున్నది. చమత్మారసారవత్వము వలన 
నద్భుత రసమెల్లెడను గలదని చెప్ప వచ్చును. అందుచే నారాయణుం డద్భుతమే 
రసమనినుడివియుండె” నని తెల్పుచున్నది. రసాస్వాద రూపమని చెప్పబడు చమత్మార మద్భుత 
రస మయమైనట్టిదే. మజియుక రసాస్వాదనము నందలి లోకోత్తరత్వ మద్భుత రస 
ప్రాధాన్యమును సూచించుచున్నది. శృంగారాది రసములందన్నింట నద్భుత మంగమగా 
గోచరించుననియు, నదియే యంగిగా నున్నప్పు డద్భుత రసమని చెప్పంబడుచున్నదనియు 
రసతరంగిణిలో భానుదత్తుండు వివరించియున్నాండు. 


కావ్యములందు రస వస్త్వలంకారములు మూండింట నద్భుత రసము వ్యాపించియే 
యుండును. రస ్రతీత పరాకాష్ట నొందునపుడన్ని రసము లందు నద్భుతము 'గోచరించుట 
యనుభవసిద్ధమే. అద్భుతము కొన్ని ఇతర రసములకుం బుష్టి చేకూర్చుననుట సత్యదూరమ 
కాదు. శృంగార రస పోషణమున కద్భుత మెక్కువగాందోడ్పడును. వీర రసమున నద్భుతమున 
కెక్కువ ప్రసక్తి యుండుట చేతనే భరతుండు దానిని వీర రస జన్యమని పేర్కొనెను. ఇంక 
హాస్యమునకును నద్భుతమునకును గల సంబంధము వేటే చెప్పనక్కరలేదు. నాటక ప్రయో? 
సందర్భమున సామాజికుల హృదయములకు విస్మయ మావహిల్లునట్లుగా వస్తువ 
ననుసంధింపవలెనని చెప్పియుండెను. వస్తు సంవిధానమున సంధ్యంగములకుంగల యొక 
ప్రయోజన మద్భుతమును జేకూర్చుటయే. మజియుంగథ నుచితరీతిం గ్లిష్టముగా నొనరించి 
యంతమున నందలి గ్రంధుల నన్నింటి విడందీసి సామాజికుల కద్భుతము కలిగించవలసిన 
. యక్కణ కలదని భరతుండు సూచించెను. అందుచేతనే యతండు నాటక కార్యము గోపుచ్చా 
గ్రాకారమై యుండవలె ననియు, గోపుచ్చమునకుం జివర వాలగుచ్చముందునట్లు కథాంతమున 
నద్భుత సన్ని వేశముల సమాహారము కానరావలె ననియు వచించి యుండెను. నిర్వహణ 
మద్భుత రసమయమై యుండవలెననుట కిదియే యర్థము. ఇంక నలంకార విషయమున 
దండిభామహు లతిశయోక్తిని బ్రధానముగాం బేర్కొని యలంకారాంతరములు దాని వివి( 
రూపములని చెప్పుట యద్భుత రస ప్రాధాన్యమును సూచించుచునే యున్నది. అతిశయోక్తికి॥ 
నద్భుతమునకును గల సంబంధమే యిందుకుం గారణము. ఆనందవర్ధనుండును నభినవగుప్త, 
డును గూడం గావ్యములం దతిశయోక్ష్యద్భుతములకుం గల ప్రాముఖ్య పాటవములన 
వివరించియున్నారు. 





87 


శక్తి భద్ర విరచితమైన యాశ్చర్య చూడామణి యద్భుత రస ప్రధానమై యారసము 
యొక్క ప్రాముఖ్యమును బలువిధములం (బ్రకటించుచున్నది. కృత్యారావణ మను నాటకము 
కూడ నాశ్ళ్చర్యచూడామణి వలెనే యద్భుత రస ప్రాధాన్యమును బ్రకటించు నట్టిదే యంట! 
మహాదేవ విరచితమైన యద్భుతదర్పణమున రాము “డద్భుతైక రసావృత్తి రంత. ర్మీ 
లయతీవమా” యని వల్ముటయు నాకవి కద్భుత రస ప్రాధాన్యమునంగల ప్రత్యయమును 
జూటుచున్నది. 


రసప్రదీప కారుందైన ప్రభాకరుండద్భుత రస ప్రాధాన్య పాదమును ఖండించుచు 
“నారాయణుందద్భుత మొక్కటే రసమని వాకొనెను. ధర్మ దత్తాదు లాతని ననుసరించిరి. 
కాని యది యుక్తముకాదు. అనుభవమున నది విలక్షణముగా నుండుటయే యందుకు హేతువు. 
వ్యభిచారులందు స్థాయివలె రత్యాదు లందు విస్మయమున కనుగమము లేదు. శోకాదులిందు 
కుదాహరణము”లని పలికెను. అతండలంకార రహస్యమను (గ్రంథమును రచించె ననియు 
నందద్భుత రసము సర్వాన్యరసాంతర్భూతమై యుండునను సిద్ధాంతమును బూర్తిగా 
ఖండించెననియుం దెలియుచున్నది. కాని యా: గ్రంథ మిప్పుడుపలభ్యమానము కాదు. 


' శృంగారాదులగు కొన్ని యితర రసములలోం గూడ నద్భుతాంశము గోచరించుచున్న 
మాట సత్యమే యైనను బ్రభాకరుండు వచించినట్లు కరుణమున దానికి స్థానమే లేదు. 
కసాస్వాదము చిత్త సంవాదమే యైనను 'ఆ చిత్త సంవాదమన్ని రసముల సందర్భమునను 
విస్తారరూపమునే వహించుచుండును. కరుణ శృంగారముల విషయముచే నది ద్రుతిరూపమును 
వీభత్సము విషయమున సంక్షోభ రూపమును వహించుట యిందుకు దృష్టాంతము. మజియు 
శృంగార కరుణము లందలి ద్రుతి బీభత్స భయానక రౌ(ద్రాద్భుతములందించుకయుం 
ానిపింపనే కానిపింపదు. దీనిని బురస్మరించుకొని చూచినచో నొక రసముననే యితర 
కసములన్నియు నంతర్భూతములై యుండునను సమీకరణ వాదము లోప భూయిష్టముగా 
కోచరించును. శాంత శృంగార సమీకరణ వాదములే యితరములైనవాని కంటెం గొంత 
మెటుగు. న 

ఏకైక రస ప్రకృతిత్వము నీ విధముగా నంగీకరించుట కష్టమే యైనను 
అనిర్వాచ్యానంద రూపమైన రస మొక్కటే యని చెప్పుటకు సందేహింపంబనిలేదు. . 
౨లంకారికులు పలువురు దీని నంగీకరించి యుండిరి. దానికి రసమని యొక్కటే పేరు. 


88 


బ్రహ్మము వలె నది యేకైకము, అద్వితీయము. అందుచే శృంగార వీరాద్భుతాది నామములను 
వాని వైవిధ్యమును యథార్థములు కావు. అవి యేకమైన యంగిరసము యొక్క వివిధ భాగములు. 
అందుచేతనే భరతుండు “నహి రసాదృతేకళ్చి దర్ధః ప్రవర్తతే” యను సూత్రమున రసశబ్దము 
నేకవచనముగా నుపయోగించెనని యభినవగుప్తుండు చెప్పుచున్నాడు. “ఏక ఏవ తావత్పర 
మార్ధతో రసః సూత్ర స్థానత్వేన రూపకే ప్రతిభాతి తస్యైవ పునర్భాగదృశా విభాగః” 
అనుభవమునం గూడం జిత్త విశ్రాంతి రూపమును ననిర్వచనీయమును నగు రసాస్వాద 
మన్నిరసముల విషయమునను సమానముగానే గోచరించుచున్నది. భోజుని సరస్వతీ 
కంఠాభరణమునకు వ్యాఖ్యానము చేయుచు భట్ట నరసింహుండు సర్వరసములకును గూటస్థమైన 
స్వాదాత్మ యొక్కటే యనియు, రసము లన్నియు దద్విశేషములనియు నుడివి యుండెను. ఈ 
సిద్ధాంతము నభినవ గుప్తుండు సూచింపకపోయినను ఇది యాతనికి విరుద్ధము మాత్రము 
కాదు. 


కవికర్ణపూర గోస్వామి యలంకార కౌస్తుభమున నీ విషయమునే చక్కగా 
నిరూపించియుండెను: *ఠజస్తమో హీనమై శుద్ధ సత్త్వస్వరూపమగు మనస్సున కాస్వాదాంకుర 
కందము కలదు. ఆ యానందమే యేకైకమగు రసమునకు స్థాయి యని విజ్ఞులు చెప్పుదురు. 
అదియే విభావ వైవిధ్యమువలనం బృధగ్విధత్వమును బొందుచున్న దని నుడివి యుండెను. 
స్థాయి రూపమైన యా ధర్మమొక్కటే యైనచో నొకటే స్థాయికి వీర రసమున నుత్సాహత్వమును 
గరుణ రసమున శోకత్వమును, నద్భుత రసమున విస్మయత్వమును నెట్లు కలుగం జాలునను 
ప్రశ్నమునకు వ్యాఖ్యానమున నిట్లు సమాధాన మొసంగం బడినది: “ఆ ధర్మ మొక్కటే యైనను 
వివిధమైన విభావము యొక్క భేదములచే భిన్నమై కానవచ్చుచున్నది. ఒకే సృటికము 
జపాకుసుమాది నానా పదార్థముల సంగము వలన నొకప్పుడు రక్తముగను నొకప్పుడుం 
బీతముగను నొకప్పుడు శ్యామమునునై వివిధాకారముల నొందునట్లే స్థాయి రూపమైన యొకే 
ధర్మము వీర రసాది పోషకములైన నానా విధభావముల సంగము వలన నొకప్పు డుత్సాహ 
రూపము నొకప్పుడు విస్మయ రూపమును నొకప్పుడు శోక రూపమును బొందుచున్నది.” 


శృంగారాది రసములు నామ భేదముచే వేర్వేజుగాం గనంబడినను వాని వలన 
మానవులు పొందు నానంద మేక విధమైనట్టిదే. రసము కూడ నొక్కటే. దానికి స్థాయి 
యానందము. రత్యాదులైన యుపాధుల భేదముచే దానికి నానాత్వము కలుగుచున్నది. 


89 


పలువిధములైన పాత్రలయందుండు జలమున ఖేద మున్నను వాని యందు బ్రతిఫలించు 
సూర్యుని ప్రతిబింబ మొక్కటే. అట్లే రత్యాదులందు6 దారతమ్య మున్నను ఆనంద 
మొక్కటే. భేదము కేవల ముపాధిగతమైనదే. 


6. రసాభాసాదులు : 


రసాభాసము : అనౌచిత్యము ప్రవర్తిల్లినచో రసభావముల కాభాసత్వము కలుగునని 
చెప్పుదురు. లోక మర్యాద నతిక్రమించి వర్తించుటయే అనౌచిత్యము. జగన్నాధుండనుచితమైన 
విభావమునాలంబనముగాం గలిగియుండుట రసాభాసమని నుడివియుండెను. అనంగా 
ననుచితమైన విభావములందు రత్యాదులు కలుగుట రసాభాస మని యతని యభిప్రాయము. 


శృంగార రసాభాసము : అనురాగము నాయకా నాయికలలో నొకరికే యుండుట. 
అది (తిర్యక్‌) పశుపక్షి మ్లీచ్చగతమై యుండుట. స్త్రీకి బలువురు నాయకులందాసక్తి యుండుట 
- అని శృంగార రసాభాసము మూండు రకములుగా నుండునని ప్రతాపరుడ్రీయమునం 
జెప్పంబడినది సాహిత్యదర్పణకారుండుప నాయక సంస్థమును, ముని గురుపత్నీ గతమును 
బహునాయక విషయమును, అనుభయ నిష్టమును, ప్రతినాయక నిష్టమును, అధమ 
పాత్ర తిర్యగాది గతమును నైన శృంగార మనౌచిత్యవంత మగుటచే నాభాస మగునని 
చెప్పియున్నాండు. మ్లేచ్భాదులుత్తమ ప్రకృతులు కాకపోవుటచేం దద్దతమైన శృంగారము ధర్మ 
విరుద్ధమౌట కవకాశము కలదు. అందుచే నిదియు రసాభాసముగా నెన్నంబడినను గొంద 
జలంకారికులును మహాకవులును దాని -నంగీకరించి యుండిరి. విద్యాధరుండు ఏకావళి 
యందు పాత్రలకు విభావాది జ్ఞానము కాని కళాకౌశలము కాని యక్కజ లేదనియు 
తద్రాహిత్యముచే తిర్య (గ్రతిని రసాభాసముగా గణించుట యుక్తము కాదని వచించి యది 
రసమేయని సిద్ధాంతీకరించెను. మనుచరిత్ర యందలి వరూధినీ ప్రవరుల శృంగార మనుభయ 
నిష్ట మగుటచేతను, తారాశశాంకము నందలి శృంగారము గురుపత్నీ గత మగుటచేతను, 
అహల్యా సంక్రందనము నందలి శృంగారము మునిపత్నీ గత మగుటచేతను రసాభాసత్వమును 
బొందుచున్నవి. ఇట్లే వేశ్యాకులటల శృంగారము బహునాయక విషయమై యుండును గావున 
రసాభాస మగును. 


ద్రౌపదికి పాండవులైదుగురి యందుంగల యనురాగము బహునాయక గతమని 


90 


చెప్పుటకు వీలున్నది. అయ్యు వారైదుగురు నామెను బెండ్లి యాడినవారే కాని యుప పతులు 
కారు. మణియు నామె వారిలో నొక్కొక్క రితో నాక్కొక్క యేండు కాపురము చేసెను గాని యేక 
కాలముననే వారందథితోం గాపురము చేసి యుండలేదు. అందుచే నామె రతి రసమే కాని 
రసాభాసము కాదు. ఒక్కొక్కప్పుడు నాయికా నాయకులలో నొకరు మజియొకరి 
గుణరూపాదులను జూచియో వినియో రతి వహింతురు. తరువాతం గొంత కాలమునకుం 
గాని యారతి యుభయ నిష్టము కాక పోవచ్చును. అట్టియెడ నది యేకతర నిష్టమై 
యుండునంత దనుక రసాభాసమే యనియు నుభయనిష్టమైన పిమ్మట రసమగుననియు 
లోచనకారుని మతమని సాహిత్యదర్పణము చెప్పుచున్నది. 


“తిర్యగాది” పదము నందలి ఆది పదముచే తాపసాదులు సూచింపం బడుచున్నారు. 
పూజ్యులైన తాపసులయు నుత్తమ దేవతలయు మాతాపితరులయు రతిని వర్ణించుట యత్యంతా 
నౌచిత్యమున కాకర మగుటచే రసాభాసమేయని మమ్మటుని యభిప్రాయము. 


స్త్రీకి బహునాయక రతి యుండుట వలెనే పురుషునికి బహునాయికా రతి 
యుండుటయు రసాభాసమే యని కొందణి మతము. దీనిని బట్టి దక్షిణ నాయకానురాగము 
రసాభాసమే యని చెప్పవలసి వచ్చును. అది సరికాదనియు “తుల్యోఒనేకత్ర దక్షిణ” అను 
లక్షణ మందలి తుల్యత్వ మను వృత్తియందే కాని యనురాగమందుంగాదనియు కుమారస్వామి 
సోమయాజి చెప్పుచున్నాడు. అందుచే శ్రీకృష్ణాది దక్షిణ నాయకుల యనురాగము 
బహునాయికా గతమయ్యు రసమే కాని రసాభాసము కాదు. స్త్రీకి బహునాయకులందుం 
గల్లు రతియే రసాభాసము. 


శృంగారము సంభోగ విప్రలంభ భేదములచే రెండు విధములు. ఈ రెండు 
విధములందు నాభాస ముండవచ్చును. నాయకుండు పరకీయను గలయుట సంభోగాభాసము, 
అనురాగ మేకత్ర నిష్టమై యున్నప్పుడు నాయకుండుగాని నాయిక కాని పొందు విప్రలంభము 
విప్రలంభాభాసము 

భావాభాసము : అనౌచిత్యమునం (బ్రవర్తిల్లు రసము రసాభాసమైనట్లే భావము 
భావాభాస మగును. నాయకుడు పరకీయా విషయమునను, నాయిక యుపపతి 
విషయమునను, నాయికా నాయకులలో నొకరు తన్నుపేమింపని మతొకరి విషయమునను 
పొందు సంచారీభావము లెల్ల భావాభాసములే. 


91 


హాస్యాభాసము : మునులు, గురువులు, తల్లిదండ్రులు మున్నగువారు పరమపూజ్యులు. 
హాసమట్టి వారి నాలంబనముగాం జేసికొని ప్రవర్తిల్లుచో ననౌచిత్యమున కాకరమై హాస్యాభాస 
మగును. 


కరుణాభాసము : ధీరోద్ధత నాయకులు పరిస్థితుల ననుసరించి తమ శత్రువుల 
సంహరింతురు. అట్లు సంహరింపంబడిన వారిని గూర్చి వారు శోకించుటలో నౌచిత్యము లేదు. 
ఆ శోకము కరుణ రసాభాస మనంబడును. 


రౌద్రాభాసము : లోకమున గోపమునకు విషయములు కాందగిన వారు 
కొందటుందురు. అట్టి వారిపైం గోపము ప్రదర్శించుట సహజమే. అట్లుకాక పూజ్యులైన 
గురు పిత్రాచార్యాదులపై బ్రదర్శింపంబడు కోప మనౌచిత్య హేతువగుటచే రౌద్రాభాస మనం 
బడును. 


వీరాభాసము : సద సద్వ్యాపారములు రెండింటి యందును మానవులుత్సాహము 
ప్రదర్శింప వచ్చును. లోక రక్షణాదు లందుం జూపంబడు నుత్సాహ మౌచిత్యవంతమై వీర 
రస మగును. అట్లు గాక (బ్రహ్మహత్యాదు లందుంజూపంబడు నుత్సాహమును, అథమ పాత్ర 
నిష్టమైన యుత్సాహమును వీరాభాసము లగును. 

భయానకాభాసము : ఉత్తమ పాత్ర లెప్పుడును భయమును బ్రదర్శింపరు. దానికి 
స్త్రీలును నీచ పాత్రలును ఆలంబనములుకాందగుదురు. అట్లుగాక భయ ముత్తమ పాత్ర 
గతమై వర్తిల్లిచో భయాన కాభాస మగును. 

బీభత్సాభాసము : బీభత్సమునకు స్థాయి భావము జుగుప్స, హేయ వస్తువులను 
జూచునప్పుడది కలుగుట సహజము. అట్లుకాక సుందర వస్తువుల యెడం గూడ జుగుప్స 
వర్తిల్లుచో నది బీభత్సాభాస మగును. 

అద్భుతాభాసము : లోకోత్తర వస్తు సన్నివేశములను జూచినప్పుడు కాక సర్వ 
సామాన్యములైన వానిని జూచు నప్పుడు కల్లు విస్మయ మద్భుతాభాసమగును. 


శాంతాభాసము : శాంత ముత్తము నాయక నిష్టము కాక హీన నిష్ట మగుచో 
శాంతాభాసమగును, 


92 


భావోదయము : భావోదయ మనంగ భావము యొక్క పుట్టుక. నిర్వికారమైన 
చిత్తమునంగలుగు ప్రథమ వికారము భావము. నాయికా నాయకులకు వివిధ పరిస్థితులలో 
వివిధ భావములుదయించును. ఆ భావముల ఉత్పత్తియే భావోదయము. 


భావ శాంతి : పుట్టిన భావము లడంగుటకు భావశాంతి యని పేరు. మానము, 
ఈర్య్య, సుప్తి, ఆలస్యము, మోహము, బెత్సుక్యము, త్రాసము, ధృతి మున్నగు భావములు 
నాయికా నాయకుల మనస్సు లందు గలిగియు6 దరువాత శాంతి పొందుట భావశాంతి 
యనంబడును. నాయికకు బ్రణయ వ్యాపారమున నాకప్పుడు కోపము గలుగ వచ్చును. 
నాయక ప్రార్ధనచేంగాని నాయక ప్రోషిత దూతీ ప్రార్థనలచేం గాని యది యడంగుట భావశాంతి 
కుదాహరణలు. 


భావ సంధి : రెండు భావముల కలయికకు భావసంధి యని పేరు. ఈ రెండును 
ఉప మర్ఫోపమర్దక భావముతో నుండి యొకరికే కలుగ వలయును. ఇవి పరస్పర విరుద్ధము 
లైనప్పుడే ఉప మర్ఫ్యోప మర్దక భావము కలిగి యుండును. ఉదా : నరకాసురునితో యుద్ధము 
చేయునప్పుడు సత్యభామకు గృష్టునిం జూచు నప్పుడు హర్షమును నరకాసురునిం జూచు 
నప్పుడు కోపమును గలుగుచుందెను. ఇట హర్ష కోపములకు సంధి. ఈ రెండు బరస్పర 
విరుద్ధములు. హర్షము కోపముచే నుపమర్ధ్య మగుచున్నది. 


భావ శబలత : భావ శబలత యనంగా భావవైవిధ్యము. ఒకరి హృదయముననే 
వివిధ భావము లుదయించుటకు భావశబలత యని పేరు. ఇచ్చట నీ భావముల' 
కుపమర్థ్యోపమర్దక భావము నియమితముగా నుండ నవసరము లేదు. నరసభూపాలీయమున 
నీ క్రింది పద్యము భావశబలత కుదాహరణముగా నొసంగం బడినది : 


చెలు లేమందురొ భావవీథి, నకటా! శ్రీ నారసింహేంద్రు కౌం 
గిలి నాకెన్నండు కల్లునో, నృపతితోం గ్రీడింపంగా బోవు చం 
చలపుం జిత్తము నేమి సేయుదు, గురున్‌ సద్భక్తి ప్రార్థింతునో 
యల ప్రాణేశ్వరుం జూడకున్నం బరితాపాటోపముల్‌ మానునే. 


ఇందు నాయిక హృదయమున శంక, ఉత్కంఠ, దైన్యము, మతి వితర్మము అన్ను 
పలు భావముల శబలత (వైవిధ్యము, మేళనము) కానవచ్చుచున్నది. 


93 


రసభావ రసాభాస భావరసాదులు ప్రధానములుగాక యంగములుగా వర్ణింపంబడుచో 
రసవదా ద్యలంకారము లగును. భావమునకు. గాని రసమునకుం గాని మటొక రసమంగ 
మగుచో రస వదలంకారము. మటొక భావమంగమగుచో (పేయోజలంకారము. ఒక 
భావమునకు రసాభాసము కాని భావాభాసము కాని యంగము లగుచో ఊర్జస్వ దలంకారము. 
రసమునకు భావశాంతి యంగముగా నుండుచో సమాహితాలంకారము. ఈ రసవదా 
ద్యలంకారములు గుణీభూత వ్యంగ్య భేదమగు నపరాంగములోం జేరును. 


రససంకరము : రస సంకర మనంగా బలు రసముల కలయిక. పలు రసముల 
కూడిక యొక్కచో వర్ణింప బడుచో నది రస సంకర మనం బడును. 


7. రసములెన్ని (శాంతము రసమగునా?) : 


భరతుని నాట్యశాస్తమున రసములను స్థాయి భావములను బేర్కొను శ్లోకములు 
రెండున్నవి. అవి యన్ని ప్రతులలో సమానముగా నుండక రెండు విధములైన పాఠభేదములతోం 
గనవచ్చుచున్నవి. అందొక పాఠమిట్లున్నది: 


శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాః 

బీభ త్సాద్భుత సంజ్ఞాచే త్యష్టా నాట్యే రసాః స్మృతాః 

రతి ర్హాసశ్చ క్రోధోత్సాహెౌ భయం తధా 

జుగుప్పా విస్మయశ్చేతిః స్థాయిభావాః ప్రకీర్తితా 

ఈ శ్లోకములలో నెనిమిది రసములును ఎనిమిది స్థాయిభావములును బేర్కొనం 
బడినవి. ఈ క్రిందిది రెండవ పాఠము: 


శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాః 

బీభత్సాద్భుత శాంతాశ్చ నవ నాట్యే రసాః స్మృతాః 

రతి ర్లాసశ్చ క్రోధోత్సాహౌ భయం తధా 

జుగుప్పా విస్మయ శమాః స్థాయి భావాః ప్రకీర్తితాః 

ఇందు తొమ్మిది రసములును తొమ్మిడిస్థాయి భావములును జెప్పంబడినవి. మొదటి 
గాఠమున లేని శాంత రసమును శమ స్థాయిభావమును రెండవ పాఠమున నుండుటయే 


94 


యీ రెండు పాఠములకు గల భేదము. దీని వలన రసము లెనిమిదియా తొమ్మిదియా, 
శాంతము రసమగునా కాదా యను ప్రశ్నలుదయించినవి. 


వాసుకి యను నతండు శాంత రసమును స్థాపించెనని కొందరును కోహలుండు 
దానిని స్థిరపజిచెనని కొందరును చెప్పుచున్నారు. కాని వారి ప్రమాణవాక్యములిప్పుడు 
పలభ్యమానము లగుటలేదు. కాంగా రసములలో శాంతమును గూడం గలిపి నవరస 
సిద్ధాంతమును మొదట వెల్వరించిన వాండుద్భృటుందని చెప్పవచ్చును. (1) ఇతండు తన 
కావ్యాలంకార సార సంగ్రహమున తొమ్మిది రసములను బేర్కొని తదనుగుణముగాం దొమ్మిది 
స్థాయిభావములను సూచించి యుండెను. ఇతడు భరతుని నాట్యశాగస్త్రమున కొక వ్యాఖ్యానము 
రచించి నట్లును, తొమ్మిది రసములను తొమ్మిదిస్థాయి భావములను బేర్మొను శ్లోకముల నితం 
డే నాట్యశాస్తమునం జొప్పించినట్లును జెప్పుదురు. ఇతండు రచించిన నాట్యశాస్త్ర వ్యాఖ్యాన 
మిప్పుడు లభించుటలేదు. 


శాంతము రసము కాదను వారిట్లు వాదింతురు. భరతుండు శాంతమును రసములలోం 
జేర్చక “అష్టా నాట్యే రసాః స్మృతా” అని చెప్పి యుండెను. మజియు నితండు స్వరలయ 
గుణాలంకార వృత్తి వృత్తముల నెనిమిది రసములకే నిరూపించెను గాని శాంతమునకు 
నిరూపించి యుండలేదు. (2) ఆనందవర్ధనుండు ధ్వన్యాలోకమున శాంతరస చర్చ కావించుచు 
స్వోపజ్ఞములైన యుక్తులనే ప్రకటించెను గాని తన వాదమునకుం బోషకముగా భరతుని 
ప్రమాణము నుద్ధరించి యుండలేదు. నిజముగా భరతుడు శాంతమును గూడ రసములలోం 
చేర్చి యుండినచో నాతడు తద్వాక్యములను బ్రమాణముగా నేల యుద్ధరింపకుండును? 
(క)ిదశరూపక కర్తయెన ధనంజయుడు “శాంతమును రసముగా గొందరు పేర్మొనిరి. కాని 
దానికి నాట్యములందుం బుష్టిలే”దని జెప్పియుండెను. (శ్రవ్య కావ్యములలో దానిని బోషింప 
వచ్చునా అను విషయమున నాతండేమియుం జెప్పియుండలేదు. (4) దశ రూపకమునకు 
వ్యాఖ్యానము రచించిన ధనికుండు “అనాది కాల ప్రవాహాయాతములైన రాగద్వేషములను 
భేదించుట శక్యము కాకపోవుటచే శాంతరస మనునది లే” దను పరమతమును సూచించెను. 
(5) రస మనుకర్తయెన నటుడే అనుభవించు నని భావించువారు “శాంతము శమ సాధ్యమగుట 
చేతను, నటుని యందది అసంభవ మగుట చేతను నాట్యమున రసము లెనిమిదే, అందు 
శాంతము యుక్తముకా'దని చెప్పియుండిరి. (6) ఇప్పటి కొన్ని నాట్యశాస్త్ర ప్రతులందు వలెనే 


95 


అభినవ గుప్తుని నాంటి ప్రతులందును శాంతరస ప్రసక్తి లేదని అతని వాక్యముల వలనం 
దెలియుచున్నది. (7)కొందలు శాంతము ప్రత్యేక రసము కాదనియు నది దయా వీరమునందో 
బీభత్సాదులయందో అంతర్భవించు ననియు నభిప్రాయ పడి యున్నారు. పై వాదమును బట్టి 
శాంతము రసము కాదనియు నెనిమిదే రసములనియు దేలుచున్నది. 


ఆనందవర్ధనుందు అభినవగుప్తుండు మున్నగు వారు పై హేతువులను ఖండించి 
శాంతముకూడ రసమేయని నిరూపించి సిద్ధాంతమును స్థాపించి యున్నారు. (1) భరతుండు 
నాట్యశాస్త్రమున శాంతముకూడ రసమేయని ప్రత్యక్షముగాంజెప్పియుండక పోయినను 
పరోక్షముగా నాయా సందర్భము లందు దానిని గూడ సమ్మతించియే యున్నాడు. “నాట్యము 
దుఃఖార్తులకు, (శ్రమార్తులకు, శోకార్తులకు, తపస్వులకు క్రమముగా ధర్మమును వినోదమును 
అర్థమును శమమును గలిగించుచు వినోదమును జేకూర్చుననియు, “యువకులు 
కామమందును, అర్ధపరు లర్థమందును, విరాగులు మోక్షమందును తుష్టి నొందుదు రనియు, 
నానావస్థాం తరాత్మకమును “లోకవృత్తానుకరణమును అగునట్లుగా తనచే సంతరించంబడిన 
నాట్యమున సప్తద్వీపానుకరణము 'ప్రతిష్టింపంబడిన దనియు, నాట్యమునంగానం బడని జ్ఞానము 
కాని శిల్పము కాని విద్య కాని కళ కాని యోగము కాని కర్మకానిలే” దనియు నాతండెడ నెడ 
నాట్య శాస్తమునం జెప్పిన వాక్యము లిందుకుం దార్మాణములు. విరాగులు మోక్షమునందుష్టి 
నొందుదు రనగా శాంత రసా స్వాదముచే సంతసింతురని యర్థము. శాంతరసము గూడం 
బోషింపనిచో నాట్యము నానా భావోపసంపన్నమును తైలోక్యానుకరణమును ఎట్లు కాంజాలును? 
నాట్యమునందులేని దేదియులేదన్నప్పుడందు శాంతము మాత్రమేల లేకుండును? మజియు 
“'క్వచిచ్చమః అని చెప్పుటచే భరతముని శాంతమును గూడ నంగీకరించియే యున్నాండు. 
అందుచే భరతుండు నాట్యశాస్త్రమున రస సంఖ్యానము చేయు సందర్భమందు శాంతమును 
జెప్పియుండలేదను వాదము యుక్తియుక్తము కాదు. మజియు భరతుడు నాట్యశాస్తమున 
వికృతి రసములనే పేర్కొనదలచెననియు సర్వో త్మృష్టమును (బకృతిరసమునునైన శాంతము 
నుక్తప్రాయముగా భావించి వేజుగాం జెప్పందయ్యెననియుం గొందజు భావింతురు. అదిగాక 





* క్వదిద్ధర్మః క్వచిత్రీడా క్వచి దర్ధః క్వచిచ్చమః దుఃఖార్తానాం 


శ్రమార్హానాం శోకార్తానాం తపస్వినామ్‌ విశ్రాంతి జననం కాలే నాట్య మేత దృవిష్వతి. 


96 


అభినవ గుప్తుడు ప్రాక్షనములైన నాట్య శాస్త గ్రంథములందు మొట్టమొదట శాంత రస 
ప్రసంగము కావించిన పిమ్మటనే భరతముని శృంగారాద్యన్య రస ప్రసంగము కావించినట్లు 
కనంబడుచున్నదని స్పష్టముగాం జెప్పియున్నాడు. *(2) ఆనందవర్ధనుండు శాంతరస స్థాపన 
సందర్భమున భరతముని వాక్యముల నుద్ధరింపక పోయినను అతనిననుసరించియే ఆ రసము 
స్థితిని నిరూపించి యుండెను. అతండు భరతుని శ్లోకముల నుద్ధరింపనంత మాత్రమున 
భరతుండు శాంతరసము నంగీకరింపలేదని నిశ్చయింపరాదు. ధనంజయుండు దశరూపకమున 
నాట్యములందు శాంతమునకు6 బుషి లేదని చెప్పిన సందర్భమున వ్యాఖ్యాత “శాంత 
మనభినేయ మగుటచే దానికి నాట్యమునంబ్రకాశము లేకపోయినను సర్వసూక్ష్మాతీత వస్తువులను 
శబ్దముచేం బ్రతిపాదింప నవకాశమున్నది కావున దానికిం గావ్య విషయత్వము నివారింపం 
బడుటలే”దని చెప్పి శ్రవ్యకావ్యములలో శాంతమును బోషించ వచ్చునని యంగీకరించెను. 
అతండు ద్వంద్వాతీతమైన దశయే శాంతమనియు అదిమోక్షావస్థ యందే కలుగుననియు, 
దానిని నిర్వచించుట అసాధ్యమనియు, దానికి సంచార్యాదులు లేవనియు, ననిర్వచనీయమైన 
దాని ననుభవించు సహృదయు లుండరనియు భావించినప్పుటికిని అది సంతుష్టి దయా 
మైత్రీ రూపమున నెల్లరచే నాస్వాదింపబండుననియుం దదాస్వాద సవ: ుముననితర రసముల 
నాస్వాదించునప్పుడు వలెనే చిత్తద్రుతి వికాస విస్తారములు కలుగు ననియు. జెప్పియుండెను. 
సాహిత్యదర్పణమున విశ్వనాధుడు యుక్తవియుక్త దశావస్థితమైన శమము గసత్వమును 
బొందుననియు, దానికి సంచార్యాదు లుండుటలో విప్రతిపత్తి లేదనియుందెల్సి శాంతమును 
దృశ్య (శవ్యకావ్యములు రెండింటంబోషింపవచ్చునని నిరూపించెను (4) అనాది కాలమునుండి 
వచ్చుచున్న రాగ ద్వేషముల నుచ్చేదించుట అశక్య మగుటచే శాంత రసము లేనే లేదని 
ధనికుందు సూచించిన పరమతమును బరిశీలించి ఆనందవర్ధనుండు “కామాదులందు 
సముచితములైన రత్యాది చిత్తవృత్తులు కవి నట వ్యాపారముచే సహృదయులైన సమాజికులందు 
శృంగారాది రసములుగా నాస్వాద్య మానము లగునట్లే మోక్ష పురుషార్థోచితమైన చిత్తవృత్తి 
సైత మర్షులైన సహృదయులందు రసత్వము నేల పొందరా”దని తెల్పి రాగద్వేషాది ద్వంద్వ 
రహితులైన వీతరాగులు కొందజుందురనియు, స్వల్ప సంఖ్యాకులైనను అట్టివారు శాంత రసము 





* తధాన చిరంతన పుస్త కేషు స్థాయి భావాన్‌ రసత్వ ముపనేష్యామః 
ఇత్య నంతరం శాంతోనామ శమస్థాయి భావాత్మకః ఇతి లక్షణం పఠ్యతే 





97 


నాస్వాదింపంజాలుదురనియు నిరూపించెను. (5) శమము నటులం దసంభవమగుటచే శాంత 
రసమునకుం దావులేదను వాదము సమంజసము కాదు. ఏలయన రసము నటనిష్టము 
కానేకాదు. అది సామాజిక నిష్టము. సహృదయులైన సామాజికులలో శాంతచిత్తులైనవారు 
కౌందతైన నుందురు. కావున వారు శాంతరసము ననుభవింతురనుటలో నాక్షేపము లేదు. 
రసము నాస్వాదించువాండు నటుండు కాడు. కావున నాట్యమున నెనిమిదే రసములను వాద 
మసంగతమని సంగీత రత్నాకరముకూడం జెప్పుచున్నది. (6) దయా వీరము వీర రస 
భేదములలో నొకటి, దీనికి స్థాయిభావముత్సాహము. శాంతమునకు స్థాయి భావము శమము. 
ఉత్సాహ మహంకార రూపము, శమ మహంకార ప్రశమన రూపము. అందుచే శమస్థాయికమైన 
శాంత ముత్సాహ స్థాయికమైన వీరము నంతర్భవించుట కవకాశములేదు. అహంకార 
రహితములు కాంగల్గుచో దయావీరాదులే యొకప్పుడు శాంతమున నంతర్భవింపవచ్చును. 
శాంతము వీర బీభత్సాదులం దుద్భృవించుననికొందణుచెప్పుచున్నట్లు దశరూప కావలోకము 
పేర్ళొనుచున్నది. ఇదియు సంతగము కాదు. ఏలయన, బీభత్సమునకు స్థాయిభావమైన జుగుప్ప 
రౌద్ర కరుణ వీర భయానకా ద్భుతముల కౌగ్ర్య నిర్వేదదృతిత్రాస హర్షాదులవలె శాంతమునకు 
వ్యభిచారి భావము కాంగల్లునే కాని స్థాయి భావము కా౭జాలదు. అందుచే జుగుప్స 
శాంతమునకుస్థాయియనియు, శుద్ధ బీభత్సము మోక్ష సాధనమనిచెప్తుటయు సమంజసము 
కాదు. ఈ విధముగా ఆనందవర్ధ్థనాభినవగుప్తాదు లష్ట రసవాదమును ఖండించిరసములు 
తొమ్మిది యని నిరూపించిరి. 


కొందు శాంతమును నవమ రసముగా నంగీకరించియు దానిని పాక్షికముగా 
మాత్రమే గ్రహించిరి. ధనికుడు శాంతమును (శ్రవ్య కావ్యములలో మాత్రము పోషింపవచ్చునని 
భావించెను. ధ్వన్యాలోక వ్యాఖ్యానములలో నొకటగు చంద్రికలోందత్మర్త శాంతమును 
కావ్యములలో నంగి రనముగాంగాక అంగ రసముగా మాత్రమే పోషింపవలెనని 
సిద్ధాంతీకరించినాగానందమున శాంతమంగరసముగానే నిర్వహింపంబడినదని తెల్పెను. సంగీత 
సుధాకరకర్త అగు హరిపాలుండు శాంతమును శాంతరసము బ్రహ్మ రసము అని రెండుగా 
విభజించి యా రెండింటికి క్రమముగా నిర్వేదానందములు స్థాయి భావములని తెల్పెను. 
శాంత రసమనిత్యమనియు మోక్షము నొసంగంజాలదనియు నతండభిప్రాయపడెను. ఈ 
విధముగా వీరు శాంతమును పాక్షికముగా గ్రహించినవారైనను నవరస సిద్ధాంతము 


98 


నంగీకరించినవారే. బౌద్ధ జైన కవులు క్రీ.శ ౪,౫ శతాబ్బులకుం బూర్వమే శాంతరస 
ప్రధానములైన కావ్యములు రచించి యుండిరి. 


శాంతరసమునకు స్థాయి యేదను విషయమునంగూడ నభిప్రాయభేదము లున్నవి. 
కొందటు శాంతమునకుస్థాయి భావము శమమనియుం గొందజు సర్వచిత్తవృత్తి ప్రశమన 
మనియు, గొందబు జుగుప్ప యనియు, గొంద రాత్మరతి యనియు నుడివియుండిరి. రుద్రటుం 
డు శాంతమునకు సమ్యక్‌జ్ఞానము స్థాయి యనెను. ఆనందవర్ధనుండు దానికితృష్ణాక్షయ 
సుఖముస్థాయియని నుడివెను. భోజుడు ధృతి (నిత్యసంతుష్టి యని సూచించెను. కొందబు 
శాంతమునకు రత్యాదులలో నేదో యొకటి కాని రత్యాదులన్నియుం గలసి కాని స్థాయి భావము 
కావచ్చునని అభిప్రాయపడిరి. అభినవగుప్తుండీ అభిప్రాయమును ఖండించి శాంతమునకు 
తత్త్వజ్ఞానము (ఆత్మజ్ఞానము ) స్థాయియని నిర్ణయించి అది వట్టిస్థాయి కాక తక్కిన స్థాయిభావము 
లన్నింటికి మూలభూత మగుటచేస్థాయి తమమని సూచించెను. కాని చిరంతన నాట్యశాస్త్ర 
గంథములలో శాంతము శమ స్థాయి భావాత్మక మని యున్నదని యాతండు చెప్పియుండుటచే 
శమమును గూడ స్థాయిగా నంగీకరించెననియే చెప్పవచ్చును. ఆత్మజ్ఞానమున శమ మంతర్గతమై 
యుండుటచే నిట్లు చెప్పుటలో విప్రతిపత్తిలేదు. పలువురు లాక్షణికులు శాంతమునకు శమమే 
స్థాయిభావముగా నిర్ణయించియున్నారు. ' 


రస సంఖ్యను తొమ్మిది కధికముగా నిర్ణయించినవారును గలరు. రుద్రటుండు స్నేహ 
స్థాయికమైన (ప్రేమరసమును పదవ రసముగాం బేర్మొనుటయేకాక నిర్వేదాదులు కూడ విభావాది 
సంయోగమున సమ్యక్పరిపుష్టములై రసత్వమును బొందునని అభిప్రాయపడెను. లోకరూఢి 
ననుసరించి భరతాదులు తొమ్మిది రసములనే పేర్కొన్నను నిజమునకు రసము లనంతములని 
చెప్పిన భట్టలోల్లటుని మతమే రుద్రటుని యభిప్రాయమునకు మూలము. ఈ యభిప్రాయ 
మభినవగుప్తునకు సమ్మతము కాదు. 


ఆయా రసనులందు వర్ణముల నెట్లుచ్చరింప వలయునో చెప్పు సందర్భమున భరతు౭ 
డు వాత్సల్యమును గూడ నొక్కచోంబేర్కొని యుండుటచే విశ్వనాధుండు దానిని గూడ 
రసాంతరముగాంబేర్శొని (ప్రమయుక్తమగు రతి దానికి స్థాయి భావమని తెల్పెను. జగన్నాధుం 
డు వాత్సల్యము భావమే కాని రసము కాదని నిర్ణయించెను. కొందు మృగయ, దూత్యము, 
శ్రద్ధ, ప్రీతి, స్నేహము, దుఃఖము, సుఖము, ద్దతము, కార్చణ్యము మున్నగు వానిని గూడ 


99 


రసములుగాం బరిగణించిరి. అభినవగుప్తండుం ఇవి భావములే కాని రసములు కాదని 
అభి ప్రాయపడెను. 


ఉజ్జ్వలనీలమణికర్తయగు రూపగోస్వామియు భక్తిరసాయనకారుండగు మధుసూదన 
సరస్వతియు భక్తిని కూడ రసముగాం బేర్మొనిరి. రూప గోస్వామి చిత్తద్రవమును, మధుసూదన 
సరస్వతి భగవదాకార చిత్తవృత్తియు దానికి స్థాయి భావములని నుడివిరి. ధనంజయుడు 
మమ్మటుండు జగన్నాధుండు మున్నగువారు భక్తిభావమే కాని రసము కాదని తలంచిరి. 
రసములకును రంజన విషయమున భేదమున్నది. రత్యాదులగు స్థాయి భావములు 
విభావానుభావ సాత్త్విక వ్యభిచారి భావ సంసర్గముచే బరిపుష్టములై రసత్వము నొందును. 
నిర్వేదాదులగు భావములట్లు రసత్వమును బొందం జాలవు. అందుచేతనే భరతుం డెనిమిదో 
తొమ్మిదో మాత్రము రసములని తెల్సి యుండెను. రుద్రటుండు నిర్వేదాదులు కూడ 
నాస్వాద్యములగుటచే రసములేయని భావించెను. కాని అన్యులాభావములను అంగీకరింపలేదు. 


భానుదత్తుండు రసతరంగిణిలో మాయారసమును వేజుగాం బేర్కొని దానికి 
మిధ్యాజ్ఞానము స్థాయిభావమని తెలిపెను. మందార మరంద చంపువు ఈ అభిప్రాయమును 
ఇలపరిచెను. కావ్య విలాసకర్త మిథ్యాజ్ఞానము మాయకుంగారణ మనుట శాస్త్ర విరుద్ధమనియు 
నశ్వరము తుచ్చము నగు మాయ నిత్యము (బ్రహ్మానంద స్వరూపము నగురసముకాం 
జాలదనియు మాయకు రసత్వము నిరాకరించెను. 


ఈ విధముగా రసము లెనిమిది యని కొందజు తొమ్మిది యని కొందు పదియని 
కొందజు అనంతములని కొందటు అభిప్రాయపడి యుండిరి. రస మొక్కటే యని చెప్పినవారు 
కూడం గొందటు గలరు. రస సమీకరణ మను వ్యాసమున ఈ విషయము చర్చింపబడినది. 
ఈ విధముగా రసములెన్ని యను విషయమున భిన్నమతము లున్నను నవరస సిద్ధాంతము 
నకే లోకమున నెక్కువ ప్రాచుర్య మున్నది. 


4. ధ్వని సోపానము 


వృత్తులు : వాచ్య లక్ష్య వ్యంగ్యార్థములు : 

నామ విభక్తులతోం గాని క్రియా విభక్తులతోం కాని కూడి అర్ధవంతమై యుండు 
నక్షర సమూహమునకు పదమని పేరు. పదములకును వాని యర్థములకును గల సంబంధము 
శక్తియని నైయాయికులు నిర్వచించి యుండిరి (పద పదార్థ సంబంధ శృక్తిః). ఈ శక్తినే 
కొందజు వృత్తియనియుం గొందరు వ్యాపారమనియుం బేర్మొని యుండిరి. వృత్తులు శబ్దమును 
అర్థమును ఆశ్రయించి రెండు విధములుగా నుండును. వానికి క్రమముగా శబ్ద వృత్తులు 
అర్థవృత్తులు అని పేర్లు. ఇట నర్ధమనగా రసమని యర్థము. 


శబ్ద వృత్తులు : అభిధ, లక్షణ, వ్యంజన అని శబ్దవృత్తులు మూండు విధములు. 
అభిధావృత్తిచే బోధింపంబడు నర్ధ్థమునకు వాచ్యము, అభిధేయము లేక శక్యము అనియు, 
లక్షణావృత్తిచే బోధింపంబడు నర్థమునకు లక్ష్యమనియు, వ్యంజనా వృత్తిచే బోధింపబడు 
నర్ధమునకు వ్యంగ్యమనియుం బేర్లు. వాచ్యార్థమును బోధించు శబ్దము వాచకము లేక శక్తము. 
లక్ష్యార్థమును బోధించునది లక్షకము. వ్యంగ్యార్థమును బోధించునది వ్యంజకము. పైని 
పేర్క్మొనంబడిన శబ్ద శక్తులు మూండేకాక తాత్పర్య శక్తియను వాక్య శక్తి మజొకటి కలదని 
మీమాంస కులలో నొకతెగ వారగు అభిహితాన్వయ వాదులు చెప్పుదురు. శబ్దశక్తులు పదముల 
యొక్క అర్ధములను మాత్రమే బోధించుననియు వాక్యమునందలి పదముల కన్నింటికి 
నన్వయము కలిపి దాని సంపూర్ణార్థమును బోధించుటకు వేటొక శక్తి ఆవశ్యకమనియు, 
అదియే తాత్పర్య శక్తి యనియు వీరి అభిప్రాయము. వీరి మతము ననుసరించి పదముల 
అర్థము బోధపడిన తరువాత వాక్యార్థ మవగత మగును. మీమాంసలో అన్వితాభిధాన వాదులను 
వేతాక తెగవారు తాత్సర్య శక్తి అను నాలుగవ శక్తి నంగీకరింపలేదు. వీరి మతమున 
వాక్యార్థమవగతమైన పిమ్మటనే పదముల అర్థము బోధపడును. అందుచే తాత్పర్య శక్తిని 





101 


వేటే చెప్ప నవసరము లేదని వీరి అభిప్రాయము. _ విద్యానాథుడు ప్రతారుద్రీయమున 
“తాత్పర్యార్ధము వ్యంగ్యార్థమే అది వేటు కాదు” అని చెప్పి యుండెను. తత్‌ అనగా రసాది. 
తత్పరము లనంగా రసాద్యాసక్తములగు విషయములు వాని భావము తాత్పర్యము. మహాకవులు 
తమ కావ్యములలో కేవల పదార్థ తదన్వయములను మాత్రమే కాక వాక్యార్థమును అంతకంటే 
రమణీయతరమగు వ్యంగ్యార్థమును గూడం (బ్రకటింతురు. దీనికే తాత్సర్యార్థమని పేరు. 
ఇదియును వ్యంగ్యార్థమును అభిన్నములు. భావ (ప్రకాశకారుండు కూడా తాత్సర్యరూపముగా 
గమ్యమాన మగునదే ధ్వన్యర్థమని తెల్పియుందెను. 


అభిధావృత్తి శి శబ్బార్ధములకుం గల పరస్పర సంబంధమును నిర్ణయించుటకు 
సంకేతమనిపేరు. ఈ శబ్దమున కీయర్ధ ముండవలె నను ఈశ్వరేచ్చయే సంకేతమని పూర్వులును 
లోకేచ్చయే సంకేతమని నవ్యులును అభిప్రాయపడి యుండిరి. అట్లు సంకేతితమైన శబ్బార్థమును 
తెల్పు శక్తి అభిధ యనంబడును. సంకేతికార్థమనంగా వాచక శబ్దమునకు గల ముఖ్యార్థము. 
దీనినే వాచ్యార్థ మందురు. ఇది వ్యాకరణము, ఉపమానము, ఆప్తవాక్యము, వ్యవహారము, 
వివరణము, అన్యపద సాన్నిధ్యము అను వానిచే నిర్ణయింపంబడును. 


సంకేతము యొక్క స్వరూప స్వభావములను బట్టి వాచక శబ్దము నాల్లు విధములు. 
1. జాతి వాచకము, ఉదా. గోవు; 2. గుణవాచకము, ఉదా: శుక్లము, నీలము; ౩. 
క్రియావాచకము, ఉదా: చదువుచున్నాండు, వండునది; 4. ద్రవ్య వాచకము, ఇచ్చట ద్రవ్యమనం 
గా పేరు, ఉదా: కృష్ణుండు, రుక్మిణి. మనము నిఘంటువును జూచినచో కొన్ని శబ్దములకు 
పెక్కర్ణములున్నట్లు తెలియవచ్చును. అప్పుడు శబ్దమునకు పెక్కర్ణములను బోధించుటకు 
పెక్కు అభిధాశక్తులుండునా అను సందేహము కలుగును. అభిధాశక్తులు పెక్కుండవు. ఒక్కటే 
అభిధాశక్తి యుండును. అది ఒక్కొక్క సందర్భమున ఒక్కొక్క అర్థమునే బోధించుచుండును. 
సంయోగము, విప్రయోగము, సాహచర్యము విరోధిత, అర్థము, ప్రకరణము, లింగము 
(గుర్తు, అన్య శబ్ద సాన్నిధ్యము, సామర్థ్యము, బెచితి, దేశము, కాలము, వ్యక్తి (స్తీ పుం 
నపుంసక లింగములు) స్వరము, అభినయము మున్నగునవి అభిధాశక్తిని నియమించి అర్థమును 
నిర్ణయించుటకు సహకారులగుచుండును. ఉదాహరణమునకు రామకృష్ణులను సమాసమును 
పరిశీలింపుండు. రాముండనగం దశరథరాముండు, బలరాముండు, పరశురాముండు అను 
నర్థములున్నవి. కాని యిచ్చట కృష్ణ శబ్ద సాహచర్యముచే రాముండనంగా బలరాముండను 


102 


నర్ధమే స్ఫురించును. అట్లే రామలక్ష్మణులనునప్పుడు రామ శబ్దమునకు లక్ష్మణ శ 
సాహచర్యముచే దాశరధి అను నర్ధమే స్ఫురించును. ఈ విధముగనే సంయోగ విప్రయోగాదులన 
బట్టి గూడ శబ్దముల అర్థమును నిర్ణయము చేయవచ్చును. 


స్వరూప స్వభావములను బట్టి వలెనే అర్థబోధక స్వభావమునుబట్టి కూడా వాచ! 
శబ్దము. 1.యౌగికము, 2. రూఢము, 3. యోగరూఢము, 4. యౌగికరూఢము. అ! 
నాలుగు విధములు. వ్యుత్సత్యర్థమును మాత్రమే తెల్పు శబ్దము యౌగికము. ఉదా. (కవయతీః 
కవిః) వర్ణించువాండు కవి. వ్యుత్పత్త్యర్థముతో సంబంధము లేకుండ సముదాయార్థముః 
బోధించు శబ్దము రూఢము. ఉదా. మేఘము, చెట్టు.. వ్యుత్నత్యర్థము కంటే సముదాయార్థమునః 
యెక్కువ ప్రాధాన్య మొసంగు శబ్దము యోగరూఢము. దీనికి యౌగికార్థము రూఢార్థమ 
రెండును ఉండును. కాని రూఢార్థమునకే ప్రాధాన్యము. ఉదా. వారిజము అనుదానికి నీళ 
యందుం బుట్టినది అను వ్యుత్పత్యర్థమున్నను అది పద్మమను నర్ధముందే రూఢమై యున్నది 
యౌగిక రూఢార్థములను, రెండింటిని సమానముగా బోధించునది యౌగిక రూఢము. ఉదా 
ఉద్భిదము. దీనికి భూమి నుద్భేదించునది అను వ్యుత్పత్తిని బట్టి తరుగుల్మాది యనియు 
రూఢ్యర్థమును బట్టి యజ్ఞ విశేషమనియు నర్ధ్థములు గలవు. 

లక్షణావృత్తి : ముఖ్యార్థమున కనుపపత్తి కలుగునప్పుడు ప్రయోజనమును బ 
కాని లోకమునందలి రూఢినిబట్టి కాని ముఖ్యార్థముతో సంబంధము గల వేజొక అర్థమున 
బోధించు శబ్ద శక్తికి లక్షణ యని పేరు. ఇది బోధించు నర్థము లక్ష్యార్థము. ఇది వాచ్యార్థముత్‌ 
సంబంధము గలిగి యుండునే కాని దానికి గేవలము భిన్నముగా నుండదు. ఇచ్చట ముఖ్యా 
బాధ, ముఖ్యార్థ సంబంధము, ప్రయోజనము గాని రూఢి కాని యుండుట అను మూడ 
విషయములను గమనింపవలయును. 


“గంగాయాం ఘోషఃణి అనంగా గంగయందు గొల్లపల్లెయని వాచ్యార్థము. గంగయంద 
గొల్లపల్లె యుండుట అసంభవము. ఇట వాచ్యార్థమున కనుపపత్తి కలిగినది. అందుచే దానిత్‌ 
సంబంధము గల యింకొక యర్థమును గ్రహింపవలెను. దీనిని బట్టి గంగా తీరమందు 
గొల్లపల్లె అనునర్ధము గ్రహింపవచ్చును. ఇట్లు గ్రహించుటకు రూఢి కాని ప్రయోజనము కాన్‌ 
కారణములై యుండవలయును. “గంగాయామ్‌” అను మాటకు గంగా తీరమందను లోకరూఢి 
లేదు, కాని ప్రయోజనమున్నది. అట్లు చెప్పుటవలన గంగ యందలి శీతత్వ పావనత్వాదుల 


ఘోష మందును గలవని స్ఫురించుటయే ఆ ప్రయోజనము “గంగాతీరమందు గొల్లపపై” 
యని వివరించి చెప్పుట వలన నా ప్రయోజనము స్ఫురింపదు. ప్రయోజనమును బట్టి యిచ్చట 
“గంగాయాం ఘోషః అను దానికి గంగాతీరమందు ఘోష మని వాచ్యార్థసంబంధముగల 
మటాక యర్థము చెప్పుకొనుచున్నాము. ఈ యర్థమును స్ఫురింపంజేయు శబ్దశక్తికే లక్షణయని 
పేరు. 


లక్షణ-సంబంధ నిబంధనా లక్షణ, సామ్యనిబంధనా లక్షణయని ప్రధానముగా రెండు 
విధములు. ఇవి మరల ప్రయోజనమును బట్టియు రూఢిని బట్టియు నొకొక్కటి రెందేసి 
విధములు. సంబంధ నిబంధనా ప్రయోజన లక్షణ, సంబంధ నిబంధనా రూఢి లక్షణ, సామ్య 
నిబంధనా ప్రయోజన లక్షణ, సామ్య నిబంధనా రూఢి లక్షణ అని వానికి పేర్లు. గంగాయాం 
ఘోషః అను దానికి గంగాతీరమందు ఘోషమని పైని చెప్పంబడిన యర్థము సంబంధ 
నిబంధనా ప్రయోజన లక్షణ కుదాహరణము. మనము కుశల శబ్దమును 'నేర్చుగలి 
అనునర్ధమున వాడుచుందుము. 'వాండు కార్యమునం గుశలుండనంగా పనియందు నేర్చుగలవాం 
డని యర్థము”. కుశల శబ్దమునకు (కుశాన్‌లాతి = కుశలను గ్రహించువాండు) అనునది 
వ్యుత్పత్త్యర్ధము. వాండు కార్యమున కుశలుండను నప్పుడీ వాచ్యార్థమునకు అనుపసత్తి 
సంభవించును. అనంగా వాచ్యార్థము కుదరదు. అప్పుడు దానితో సంబంధము గల మటొక 
అర్ధమును (గ్రహింపవలయును. అట్లర్ధాంతరమును గ్రహించుటకు ప్రయోజనము కాని లోకరూఢడి 
కాని యుండవలయును. ఇచ్చట ప్రయోజనములేదు. కుశల శబ్దమునకు నేర్చరియను రూఢి 
యున్నది. కుశలు వాడియైన యంచులు కలిగి యుండును. అశ్రద్ధగా. వానిని గ్రహించినచో 
వ్రేళ్ళు తెగిపోవును. అట్టి క్లేశము లేకుండ మెలకువతో కుశలను గ్రహించువాండు కుశలుం 
డు. అందుచే కుశల శబ్దమునకు నేర్చరియను రూఢి యేర్చడినది. దీనిని బట్టి వాండు కార్యమున 
కుశలుండను వాక్యమునకు వాండు పనిలో నేర్చరి అను లక్ష్యార్థము చెప్పుకొనుచున్నాము. 
ఇది సంబంధ నిబంధనారూఢి లక్షణ కుదాహరణము. మనమందమైన యువకునిం గూర్చి 
చెప్పునప్పుడు అతడు మన్మథుండని చెప్పుచుందుము. నిజమున కతండు మన్మథుండు కాదు. 
అందుచే నీ వాక్యమున వాచ్యార్థమునకు అనుపపత్తి కల్గినది. అప్పుడు దానితో సంబంధము 
గల వేటొక యర్థము చెప్పుకొనవలెను. మన్మథునందుంగల సౌందర్యము అతనియుందు6 
గూడ నుండుటచే ఆ సామ్యమువలన అతండు మన్మథ సదృశుందను అర్థము చెప్పుకొందుము. 
ఈ అర్జ్భాంతరము గ్రహించుటకు సౌందర్యము ప్రయోజనము, సామ్య ప్రయోజనములను 


104 


బట్టి యేర్పడిన యర్థాంతరము కావున నిది సామ్య నిబంధనా ప్రయోజన లక్షణ కుదాహరణము. 
తైల మనంగా తిలలనుండి తీయంబడిన నూనె (నువ్వుల నూనె) అని వ్యుత్పత్త్యర్థము. కొబ్బరి 
నూనెను సంస్కృతమున నారికేళతైలమందురు. ఇచ్చట త్రైలశబ్బమునకు వాచ్యార్థము పొసం 
గదు. అప్పుడు తత్సా దృశ్యమును బట్టి కొబ్బరినూనె అనునర్థ్ధమును చెప్పుకుందుము. ఈ 
విధముగా తైల శబ్దమునకు నూనె అను రూఢి యేర్పడినది. ఇది సామ్య నిబంధనా లక్షణా 
రూఢి కుదాహరణము. (నిబంధన మనంగా మూల మని యర్థము.) 


సంబంధ నిబంధనా లక్షణ జహదభిధేయ, అజహదభిధేయ అని రెండు విధములు. 
జహత్‌ అనంగా విడుచుచున్న అని అర్థము. అభిధేయ మనంగా వాచ్యార్థము. విడుచుచున్య 
వాచ్యార్థము కలది జహదభిధేయ. విడువని అజహత్‌ వాచ్యార్థము కలది అజహదభిధేయ. 
మంచాఃక్రోశన్తి అనంగా మంచెలు మైోయుచున్నవని అర్ధము. మంచెలు జడ పదార్థములు. 
"అవి. 'మైాయుట అసంభవము. అందుచే నిచ్చటమంచెలనంగా మంచెలపై నున్నవారను 
అర్భాంతరమును [గగ్రహింపవలెను. గంగాయామ్‌ అనంగా గంగా తీరమునందని వలెనే మంచా! 
అనంగా మంచగతులని లక్ష్యార్థము. దీనికే జహద్వాచ్య, జహల్లక్షణ అని నామాంతరములు. 
గొడుగులు వేసికొని పలువురు వచ్చుచున్నప్పుడా దృశ్యముచూచి మనము అవిగో, గొడుగులు 
వచ్చుచున్నవని చెప్పుదుము. గొడుగు లచేతనములు అవి వచ్చుట అసంభవము. వాచ్యార్థమున 
కిచ్చట అనుపపత్తి కల్గుటచే ఆ వాక్యమునకు గొడుగులు ధరించిన మనుష్యులని. లక్షణార్థము 
చెప్పుకొందుము. నిజమున కిచ్చట ఛత్రధారులతో పాటు ఛత్రములు కూడ వచ్చుచున్నవి. 
అందుచే తాత్సర్యమున వాచ్యార్థమునకు కూడ ప్రవేశమున్నది. ఇది విడువని వాచ్యార్థము 
కలది. కావున అజహదభిధేయ. దీనికి అజహద్వాచ్య, అజహల్లక్షణ అని నామాంతరము. 


సామ్య నిబంధనా లక్షణ సారోప, సాధ్యవసాయ అవి రెండు విధములు. అవనిపాలుం 
డు సింహ మను వాక్యమును వినంగానే రాజు సింహమెట్లగునను సందేహము పుట్టును; ఇది 
బ్రాహ్మణు దగ్న్వి అతండు మన్మధుడు అను వాక్యముల వంటిది. ఇచ్చట శౌర్యాది గుణ 
సామ్యముచే రాజు నింహసదృశుండను నర్థము చేసికొందుము. రాజుపమేయము, 
సింహముపమానము. ఈ రెండును ఈ వాక్యమున వేటుగా నున్నవి. ఉపమేయమునం 
దుపమాన గుణము లారోపింపంబడుచున్నవి. అందుచే నిది సారోప (స+ఆరోప) 
ఇట్లుపమనానోపమేయములను రెండిటిని భిన్నముగా జెప్పక ఉపమానమును మాత్రవే 


105 


చెప్పుటయు గలదు. శౌర్యధైర్యసమ(గుడైన యోధుండొకండు వచ్చుచుండగా అదిగో ! సింహము 
వచ్చుచున్నదని మనము చెప్పుదుము. ఇచ్చట నుపమాన పదమే కాని ఉపమేయము వాడం 
బడి యుండలేదు. అందుచే నిది సాధ్యవసాయ (స+అధ్యవసాయ) అధ్యవసాయ మనగా 
అభేద ప్రతిపత్తి. 


పైని పేర్కొనబడిన లక్షణా భేదములే కాక లక్షిత లక్షణ, విపరీత లక్షణ అను మతి 
రెండు భేదములు కూడ నున్నవి. వాచ్యార్థముతో సాక్షాత్సంబంధము కాక పరంపరా 
సంబంధముగల లక్షణ లక్షితలక్షణ ఉదా. ద్విరేఫము. దీనికి రెండు రేఫములు కలదని యర్థము. 
నిజమునకు రెండు రేఫములు కల యే పదమైనను ద్విరేఫము కావచ్చును. లోకమున ద్విరేఫ 
మనంగా భ్రమరము (తుమ్మెద) అను రూధ్యర్థమున్నది. పదము తుమ్మెద యెట్లగును? అందుచే 
నిచ్చట వాచ్యార్థమున కనుపపత్తియు పిమ్మట రూఢిని బట్టి (భ్రమరమను లక్ష్యార్థమును 
ఏర్పడినవి. భ్రమర పదము తరువాత తుమ్మెద అను నర్ధమును బోధించుచున్నది. ఈ విధముగా 
వాచ్యార్థముతో పరంపరా సంబంధము గల ఈ లక్షణ లక్షితలక్షణ. రోదర శబ్దము కూడ 
నిట్టిదే. రేఫముదరమందుం గలది రోదరము. అనంగా చక్రము, అనంగా చక్రవాకము. ఇచ్చటం 
గూడ వాచ్యార్థముతో పరంపరా సంబంధము గల చక్రవాక మనునర్థము స్ఫురించుచున్నది. 
కాని లోక రూఢి లేనిచోట వర్ణముల సాయము నిట్టి శబ్దములను కల్పించకూడదు. అట్లు 
కల్పితములగు శబ్దము లీప్పి తార్థమును బోధింపంజాలవు. 


వాచ్యార్గమునకు విరుద్ధమైన అర్థమును బోధించు లక్షణ విపరీత లక్షణ. వీండు 
బృహస్పతి అను వాక్యము వినంగానే మనకు సామ్య బ్రయోజనముల బట్టి వీండు బృహస్పతి 
సద్భశుండు; మహా బుద్ధిశాలి అను లక్ష్యార్థము స్ఫురించును. ఇది సామ్య నిబంధనా ప్రయోజన 
లక్షణ. కాని ఆ వాక్యము నేమియు చదువెజుంగని పామరుని గూర్చి వాడినచో వీండు వట్టి 
మూర్చుండు అని విపరీతార్థము స్ఫురించును. ఇచ్చట వాచ్యార్థమున కనుపపత్తియు పిమ్మట 
తద్విరుద్ధమైన మూర్చుందడను లక్షణార్థమును దోంచుచుండుటచే నిది విపరీత లక్షణ: 

ప్రతాపరుద్రీయమున గౌణవృత్తి కూడ లక్షణాభేదమే అని చెప్పబడినది. 
లక్షణావృత్తియందు వలెనే గౌణవృత్తిలోంగూడ ముఖ్యార్థమున కనుపపత్తికలుగును. “అగ్ని 
ర్మాణవకళొ అనుచో “గంగాయాం ఘోషళొ అనువాక్యమునందు వలెనే ముఖ్యార్థమునకు బాధ 
యేర్పడుచున్నది. అగ్ని సదృశ మానవుందను లక్షణార్థము స్ఫురించుచున్నది. కాని కొందరు 


106 


మీమాంసకులు లక్షణాగౌణ వృత్తులు రెండును భిన్నములని చెప్పుదురు. ఏలయన “అగ్ని 
ర్మాణవకళొ అనునప్పుడు అగ్ని యందలి శుచిత్వాదులు మాణవకు నందు వాచ్యమును 
దిరస్మరించి వ్యంగ్యముగా భాసిల్లుచున్న వని వారి యభిప్రాయము. 


వ్యంజనావృత్తి : శబ్బములకు వాచ్యార్థము పొసంగిన పిమ్మట దానికి శోభా హేతువగు 
నర్థాంతరమును దోయించుశక్తికి వ్యంజనయని పేరు. యభిధాశక్తి ప్రాకరణికమైన వాచ్యార్థమును 
మాత్రమే తెలుపును. లక్షణా శక్తి వాచ్యార్థమున కనుపపత్తి కలిగినప్పుడు దానితో 
సంబంధముగల మతాక యర్థమును బోధించును. వ్యంజనాశక్తి (ప్రకృతార్ధమును అంతకంటే 
సుందరతరమైన అప్రకృతార్ధమును గూడ స్ఫురింపంజేయును. ఇది బోధించు నర్ధమునకు 
వ్యంగ్యమని పేరు. వ్యంజనాశక్తిని సాహిత్యరంగమున సుప్రతిష్టితము కావించిన 
వారానందవర్ధనాచార్యులవారు. అంతకు ముందున్న పండితులు శబ్దమునకుంగల అర్ధబోధక 
శక్తిని బరిశీలించి అభిధాలక్షణా శక్తులు రెండింటినే అంగీకరించిరి. వారిలో వ్యంజనాశక్తి 
విషయ మస్ఫుట స్ఫురితముగా నుండెను. అట్టి తణి పాండిత్య పాధోనిధులైన ఆనందవర్ధనా 
చార్యులవారు ప్రతిభా మహితముగను హేతువాద పురస్సరముగను దానిని నిరూపించి 
విద్వదానంద వర్ధనులై విరాజిల్లిరి. 


వ్యంజనాశక్తి శబ్బశక్తి మూలవ్యంజన, అర్థశక్తి మూణవ్యంజన, ఉభయశక్తి 
మూలవ్యంజన అని మూందు విధములు. శబ్దము లనేకార్థములను బోధించుశక్తి 
కల్గియుండును. దీనికి అర్థశక్తి అని పేరు. ఇది మూలముగాంగల వ్యంజన శబ్దశక్తి 
మూలవ్యంజన. ఇచ్చటి వ్యంజన శబ్దములు పరివృత్తిని సహింపవు. అనంగా ఇచ్చటి శబ్దములను 
దొలగించి వాని స్థానమున పర్యాయపదముల నుంచినచో వ్యంగ్యార్థము పొసంగదు. ఉదా: 
నరసింహుని కరమున నొప్పు నసి నిజధారా నిమజ్జన తత్పరులగునరులకు ననిమిషత్వము 
చేకూర్చును. నరసభూపాలుని చేతియందలి కత్తి తన ధారాజలముల మునుంగు శత్రువులకు 
టెప్పపాటు లేమిని (నిశ్చేష్టతను) గలిగించునని యిందలి వాచ్యార్థము. ఇది ప్రకృతార్థము. 
నృసింహమూర్తి చేతి కత్తి తన ధారాజలముల మునుంగంగోరు నరులకు (మానవులకు) 
దేవత్వము నొసంగునని యిందలి' వ్యంజనార్థము. ఇది అప్రకృతార్థము. ప్రకరణముచే 
వాచ్యార్థము నియమితమై ముగిసిన పిమ్మట నరసింహదేవుని సంబంధించిన వ్యంగ్యార్థము 
ప్రకటి తమగుచున్నది. ఇచ్చట నృసింహుని, నరులకు అనిషత్వము అనునని వ్యంజకములైన 


107 


పదములు. వీనికి బదులుగా నరసభూపాలుని శత్రువులకు టెప్పపాటులేమి అను పదములను 
వాడినచో వ్యంగ్యార్థము స్ఫురింపదు. శబ్దశక్తి కారణముగాంగల వ్యంజన కావున నిది శబ్దశక్తి 
మూలవ్యంజన. 


అర్థశక్తి కారణముగాంగల వ్యంజన అర్థశక్తి మూలవ్యంజన. ఇందు శబ్దములు 
పరివృత్తి సహించును. అనంగా వ్యంజనములైన శబ్దములకు బదులు పర్యాయ పదములను 
వాడినను వ్యంగ్యార్థమునకు భంగము రాదు. ఉదా. నరసభూపాల ! నీ విరోధిభార్య పర్వతముల 
నివసించుచు నచ్చటి భిల్ల కాంతలతో “మాయూరి చంద్రుడు చల్లనివా౭డు. మాయూరి 
మలయ మారుతము చల్లనిది” అని పల్కు చుండును. ఇచ్చట నరసరాజు విరోధి భార్య 
ముగ్గయనియు భర్తృ విరహముచేంగ్రాగు చుండెననియు నరస భూపాలుండెల్ల రాజులను 
జయించెననియు వ్యంగ్యార్థము స్ఫురించుచున్నది. ఇందలి పదము లన్నియు బరివృత్తి 
సహించునట్టివే. అందుచే నిది అర్థశక్తి మూలవ్యంజన. 


వ్యంజనములైన శబ్దములు కొన్ని పరివృత్తిని సహించియుం గొన్ని సహింపకయు 
నున్నచో నది ఉభయశక్తి మూలవ్యంజన. ఇందు శబ్దశక్తి అర్ధశక్తి మూలవ్యంజనలు రెండును 
గలసి యుండును. ఉదా: నరసింహుండరిదర కరుండై సుమనోవరభరణ ధురీణుండై లక్ష్మీ 
స్థిరావాస భాసురుండై (ప్రకాశించుచున్నాడు. నరసభూపాలుండు అరి౯=శత్రువులకు; 
దర=భయమును, కరుందై6ం = చేయువాండై; మనోవర = పండిత శ్రేష్టులను; 
భరణ =పోషించుట యందు, ధురీణుందైవ=సమర్భుడై, (భారము వహించు వాండై): రాజ్యలక్ష్మి 
యొక్క స్థిరనివాసముచేం బ్రకాశించువాండై యొప్పు చున్నాందనునది యిందలి వాచ్యార్థము. 
నరసింహ దేవుండు అరి, దర కరుందై =చక్రమును శంఖమును జేతం గలవాండై; సుమనోవర, 
భరణ ధురీణుండై= దేవేంద్రుని భరించు టయందు సమర్భ్థుండై, ఇందిరా దేవియొక్క స్థిరమైన 
వాసముచేం (బ్రకాశించువాందై యొప్పుచున్నాండనునది వ్యంగ్యార్థము. ఇచ్చట అరిదరకరుం 
డు, సుమనోవర భరణ ధురీణుండు, నృసింహుండు అనునని పరివృత్తి సహింపవు. లక్ష్మీస్థిరవాస 
భాసురుండు, ప్రకాశించుచున్నాండు అనునవి పరివృత్తి సహించును. కొన్ని శబ్దములు పరివృత్తిని 
సహించియు, కొన్ని సహింపకయు నుండుటచే నిందలి వ్యంజన ఉభయ శక్తి మూల వ్యంజన. 

వ్యంజనకు ధ్వని, ధ్వననము, గమనము ద్యోతనము, ప్రత్యాయనము అనునవి 
పర్యాయ పదములు. 


108 


2. ధ్వని యనగా నేమి? ధ్వని భేదములు : 


ధ్వని యనగా నేమి : అభినవగుస్తండు ధ్వని శబ్దమునకు ధ్వని కావ్యము వ్యంగ్యార్థము, 
వ్యంజనాశక్తి అను మూండు విధములైన యర్థములను దెల్పియుండెను. ఎచ్చట అర్థమును 
శబ్దమును తన్నుతన యర్థమును అప్రధానము కావించి యర్థాంతరమును వ్యక్తము చేయునో 
యట్టి కావ్య విశేషమునకు ధ్వని యని పేరు.” ఇది కావ్యపరమైన యర్థము. శబ్దములకు 
వాచ్యము వ్యంగ్యము అను రెండు విధములైన అర్ధములుండును. అందుకు వాచ్యార్థమును 
నిఘంటు వ్యాకరణాదుల సహాయమున నెజుంగవచ్చును. దీనికే ముఖ్యార్థము, సంకేతితార్థము 
అని నామాంతరములు. ఒక్కొక్కప్పుడు వాచ్యార్థము బోధపడియు పిమ్మట అసూర్యంపశ్యలగు 
స్త్రీల యవయవములందుం దద్భిన్నముగా లావణ్యము (ప్రకాశించు విధమున మహాకవుల 
కావ్యములందు వాచ్యార్థముకన్న భిన్నమును సుందర తరములైన యర్థాంతరము 
(ప్రకాశించుచుండును. ఇది వస్తురూపమునం గాని అలంకార రూపమునగానిం రస రూపమున 
గాని యుండును. దీనికే వ్యంగ్యార్థమని పేరు. ఇది వాచ్యార్థసామర్థ్యము చేతనే ఆక్షిప్త 
మగుచుండును. అనంగా ముందు వాచ్యార్థము స్ఫురించిన పిమ్మట దాని సాహాయ్యము చేతనే 
అంతకన్న రమ్యతరమైన ఈ వ్యంగ్యార్థము తోంచుచుందును. ఈ క్రమము వస్త్వలంకార, 
వ్యంగ్యములందు స్పష్టముగా గోచరించును గాని రసవ్యంగ్యమందు గోచరింపదు. వ్యంజనా 
శక్తిని గూర్చి యిదివజకుం జెప్పబడినది. పదార్థము లాకాంక్షాదివశమున పరస్పర సంబద్ధములు 
కాంగా కలిగిన వాక్యార్థమునకు శోభాహేతువైన అర్థాంతరమును స్ఫురింపంజేయు శబ్దశక్తికి ' 
వ్యంజనయని పేరు. ప్రకృతార్థమును మాత్రమే బోధించు నభిధాశక్తి కంటెను 'ప్రకృతార్థము 
నకనుపపత్తి కలిగినపుడు వాచ్యార్థ సంబంధములుగ వేటొక యర్థమును బోధించు లక్షణాశక్తి 
కంటెను ముందు ప్రకృతార్ధమును తరువాత నంత కంటె రమణీయమైన అప్రకృతార్థమును 
గూడ బోధించు వ్యంజనాశక్తి విలక్షణ మైనట్టిది. 


ధ్వని భేదములు : పై మూడర్థములలో కావ్యమున కాత్మ ధ్వని యనునప్పుడు ధ్వని 
శబ్దమునకు వ్యంగ్యార్థమను నర్ధమునే (గ్రహింపవలయును. ఈ ధ్వని అభిధామూలధ్వని, 


* యత్రర్థః శబ్దోవా తమర్థ ముప రనీకృత స్వార్థావ్యక్తః 
కావ్యవిశేషః స ధ్వనిరితి సూరిభిః కథితః 


109 


లక్షణా మూల ధ్వని అని రెండు విధములు. అభిధామూల ధ్వనికి వివక్షితాన్య పరవాచ్య 
మనియు లక్షణా మూలధ్వనికి, అవివక్షిత వాచ్య మనియు నామాంతరములు. వివక్షితాన్య 
పరవాచ్యమనంగా అన్య(ధ్వని ) పరముగా వివక్షింపంబడిన వాచ్యము గలదని యర్థము. 
యిందు వాచ్యార్థము పొసంగినను ధ్వని పరముగా వివక్షింపంబడును. అవివక్షిత వాచ్యమనం 
గా వివక్షింపంబడని వాచ్యము గలది. ఇందు వాచ్యార్థము పొసంగనే పొసంగదు. 


అభిధా మూలమైన వివక్షితాన్య పరవాచ్యము లక్ష్యక్రమ వ్యంగ్యము అసంలక్ష్య 
(క్రమ వ్యంగ్యము అని రెండు విధములు. మొదటి దానియందు వాచ్యవ్యంగ్యార్థముల 
క్రమముస్ఫుటముగ గోచరించును. అనంగా ముందు వాచ్యార్థము .గోచరించి తరువాత 
వ్యంగ్యార్థము స్ఫురించును. అందుచే దీని కనురణన మనగా ప్రతి ధ్వని. ధ్వని శ్రుతమైన 
పిమ్మటం గదా ప్రతిధ్వని శ్రుతమగుచుండెను. రెండవ దానియం దత్యంత సూక్ష్మమగుటచే 
వాచ్య వ్యంగ్యముల క్రమము గోచరింపదు. శతపత్రము నూలు రేకుల నొకదానిపై నొకటిగా 
నమర్చి సూదితో గ్రుచ్చినచో ఆ సూది నిజముగా నొక్కొక్క రేకును గ్రుచ్చుచు పోయినను 
మనకా క్రమము గోచరింపక అది అన్ని రేకుల నొక్క మాటే గ్రుచ్చినట్లు గోచరించును. అట్లే 
అసంలక్ష్య క్రమమున గూడ అర్థము వాచ్యమునుండియే వ్యంగ్యమునకు తరలినను ఆ క్రమము 
గోచరింపదు. అందుచే దాని కసంలక్ష్య క్రమమను పేరు కల్గినది. 


లక్ష్యక్రమ వ్యంగ్యము శబ్దశక్తి మూలము, అర్థశక్తి మూలము, ఉభయ శక్తి మూలము 
అని మూందు విధములు. ఇందు శబ్దశక్తి మూలము వస్త్వలంకార రూపములని 
రెండువిధములు. ఇవి యొక్కొక్కటి పదవాక్య భేధములచే రెండేసి విధములు. ఈ విధముగా 
శబ్దశక్తి మూల (లక్ష్యక్రమ) వ్యంగ్యము మొత్తము నాలుగు విధములు. 

అర్థశక్తి మూల (లక్ష్యక్రమ ) ధ్వని స్వతస్సిద్ధము, కవి ప్రొఢోక్తి సిద్ధము, కవి నిబద్ధ 
వక్త్ర ఫ్రొఢి సిద్ధము అని మూండు విధములు. అది యొక్కొక్కటి వస్తు రూపము, 
అలంకారరూపము, వస్తుకృతాలం కార రూపము, అలంకార కృతాలంకార రూపము అని 
నాలుగు విధములు. ఈ విధముగా నిది పం[డెండు విధములగును. ఈ పం(దైండు పదగత, 
వాక్యగత ప్రబంధగత భేదములచే ముప్పదియాటు విధములగును. 


ఉభయశక్తిమూల (లక్ష్యక్రమ ) వ్యంగ్యము కావ్యగతమై ఏకైక విధముగా నుండును. 


110 


ఇట్లు శబ్బశక్తి మూలము నందలి నాలుగు విధములు, అర్థశక్తి మూలమునందలి. 
ముప్పదియాజు విధములు, ఉభయశక్తి మూలము యొక్క విధము కలసి లక్ష్యక్రమ వ్యంగ్యము 
మొత్తము నలువది యొక్క విధములు. 


అసంలక్ష్యక్రమ వ్యంగ్యము పదగతము, వాక్య గతము, వర్ణనగతము, రచనా గతము, 
పదైక దేశ గతము, ప్రబంధ గతము అని ఆలు విధములు. ఈ విధముగా అభిధా మూలమైన 
వివక్షితాన్య పరవాచ్యము (41+6) మొత్తము నలువది యేడు విధములు. 


లక్షణా మూలమైన అవివక్షిత వాచ్యధ్వని అర్భాంతర సంక్రమిత వాచ్యము, అత్యంత 
తిరస్కృత వాచ్యము అని రెండు విధములు. ఇవి రెండును పదవాక్యగత భేదములచే మొత్తము 
నాలుగు విధములు. 


ఈ విధముగా అభిధా మూలమగు వివక్షితాన్య పర వాచ్యము నందలి నలువదియేడు 
విధములును, లక్షణామూలమైన అవివక్షిత ధ్వని యందలి నాలుగు విధములును గలసి 
శుద్ధధ్వని ఏంబదియొక్క రకములు. 


ఈ ధ్వను లేంబది యొక్కటియు నొండొంటితోం గలసి సంకీర్ణములై 1326 విధము 
లగును. ఇవి మరల త్రివిధ సంకరములచేతను ఏకవిధ సంసృష్టి చేతను మొత్తము నాలుగు 
రెట్లగుటచే 5304 భేదము లేర్చడును. 


పై ధ్వని భేదములలో ముఖ్యములైన వానికి క్రింద లక్ష్యములను వానికి లక్షణముతో 
సమన్వయమును చూపంబడుచున్నవి. 


1. కాంతారవాస సంతప్తలైన ఓ నృపతులారా! నేను చెప్పు ఈ హితము నాలకింపుం 
డు. మీ రిప్పుడు రాజుపాద సేవ కావింపుండు. “ఓన్ఫపతులారా! మీరు కాంతారవాసముచే 
సంతాపము నొందుచున్నారు. కావున చంద్రకిరణ సేవ కావింపుండు, మో సంతాపము 
చల్లారును” అని వాచ్యార్థము, “మీరు ప్రతాపరుద్ర మహారాజు పాదసేవ కావింపుండు, 
ఇట్లరణ్యమున వసించుచు నేల సంతాపము నొందెదొరని వ్యంగ్యార్థము. రాజపాద సేవ 
అనుట యందలి శబ్దశక్తిచే వ్యంగ్యార్థ స్ఫూర్తి కలుగుచున్నది. ఇది వస్తురూపమున నున్నది. 
“రాజు పాద సేవ” అను పదమును దొలంగించి దాని స్థానమున పర్యాయ పదముల 
నుంచినచో నిట వ్యంగ్యార్థము పొసంగదు. అవి పరివృత్తి సహింపవు. మరియు నిందు చంద్రకిరణ 


111 


సేవ అను వాచ్యార్థమునుండి ప్రతాపరుద్ర మహారాజ పాద సేవ అను వ్యంగ్యార్థమే పొసంగిన 
క్రమము గోచరించుచున్నది. అందుచే ఇది శబ్ద శక్తిమూల లక్ష్య క్రమ వస్తుధ్యని. 


2. ఓ రాజా! ఈ తరుణి పద్మిని, నీ వెప్పుడు నెల్లరను బ్రోచు నినుండవు. నీ కర 
స్సర్శ లేనిచో నీమె యెట్లు బ్రదుకును? “పద్మిని, ఇనుండు, కరస్పర్భ” అను వాని యందలి 
శబ్ద శక్తిచే “ ఈమె పద్మలత, నీవు సూర్యుండవు, నీకిరణముల స్పర్శలేనిచో నీమె యెట్లు 
జీవించును?” అను వ్యంగ్యము స్ఫురించుచున్నది. ఈ శబ్దములు పరివృత్తిని సహింపవు. 
సూర్యకిరణ స్పర్శ లేనిచో పద్మలత జీవింపనట్లు ప్రభువైన నీ హస్తస్పర్శ లేనిచో పద్మినీ 
జాతికిం జెందిన యీ తరుణి జీవింపొదని యిందుపమాలంకారము ధ్వనిత మగుచున్నది. 
వాచ్య వ్యంగ్యముల క్రమముకూడ స్ఫుటముగా గోచరించుచున్నది. అందుచే నిది శబ్దశక్తి 


మూల లక్ష్యక్రమాలంకార ధ్వని. 


3. ప్రతాపరుద్రుని శత్రువుల భార్యలు బుతువులులేని సంవత్సరములను 
శుక్షపక్షములులేని మాసములను రాత్రులు లేని దివసములను గోరుచున్నారు. ప్రతాపరుద్రుని 
శత్రువుల భార్యలు బుతు శుక్ల పక్ష రాత్రులు కామోద్దీపకము లగుటచే నవిలేని వర్షమాస 
దివసమును గోరుచున్నారనియు, వారు భర్త వియోగము ననుభవించుచున్నా రనియు, 
ప్రతాపరుద్రుడు శత్రువుల నందతిని సంహరించె ననియు వస్తురూపమైన వ్యంగ్యము 
స్ఫురించుచున్నది. ఇందలి పదములు పరివృత్తిని సహించునట్టివి. అందుచే నిది అర్థశక్తి 
మూలము వాచ్య వ్యంగ్యముల పౌర్వాపర్యక్రమ మిందు కనవచ్చుచున్నది. అందుచే నిది అర్థశక్తి 
మూల వస్తుకృతవస్తు లక్ష్యక్రమ వ్యంగ్యము. 


4. (ప్రతాపరుద్రుని జగద్వ్యాప్తమైన కీర్తిని గాంచి శివుంధందు వసించుటకును, 
విష్ణువందు శయనించుటకును, దివ్యముని గణ మందు స్నానము చేయుటకును, సముద్రము 
లుప్పొంగుటకును, ఆదేనుంగు సవిలాసముగా స్పృశించుటకును, గోరుచున్నవి. ప్రతాపరుద్రుని 
కీర్తిని గాంచి శివుండు కైలాసమనియు విష్ణువు దుగ్ధాబ్ధి యనియు, మునులు సుర నదియనియు, 
సముద్రములు చంద్రకాంతి యనియు, 'ఆడేనుం గైరావత మనియు భ్రమించిరని వ్యంగ్యము. 
ఇందలి పదములు పరివృత్తి సహములు. అందుచే నిది అర్థశక్తి మూలము. ఇచ్చట వస్తువు 
భ్రాంతి మదలంకారమును ధ్వనింపంజేయుచున్నది. అందుచే నిది అర్థశక్తి మూలవస్తు 
కృతాలంకార లక్ష్యక్రమ వ్యంగ్యము. 


112 


5. ఇతండు భుజస్తంభ జృంభణాద్భుతాయుధుండైన జిష్టుండు. ఓ భూభృత్తులారా ! 
మీరింక నిజపక్ష విజృంభితమును విడువుడు. “ఇతండు భుజములందు ప్రకాశించు నద్భుతమైన 
యాయుధముగల జయశీలుండు. ఓ రాజులారా; మీరిక సేనాబలము గలదను గర్వము 
నుజ్జగింపుండు” అనునది (ప్రకృతార్థము. “ఇతడు భుజములందు.6 (బకాశించు 
నద్భుతాయుధము (వజ్రాయుధము) గల ఇంద్రుండు. ఓ పర్వతములారా! మీరింక టెక్కలు 
గలవను గర్వము నుజ్జగింపురొడని అప్రకృతార్ధము. ఇందు జిష్టుండు నిజపక్ష విజృంభీతము 
అనునవి పరివృత్తి సహింపవు. భుజ స్తంభజృంభమా ణాద్భు 'తాయుధభు6 ధనునది పరివృత్తి 
సహించును. అందుచే నిది శబ్దార్థోభయ శక్తి మూలము. ఇందు వాచ్య వ్యంగ్యముల క్రమము 
గోచరించుచున్నది. వజ్రాయుధ ధారియైన యింద్రుని ముందు పర్వతముల టిక్కల గర్వము 
వలెనే అద్భుతాయుధ హస్తుండైన ప్రతాపరుద్ర దేవుని ముందు.రాజుల సేనాగర్వము వ్యర్థమను 
నుపమాలంకారము ధ్వనించుచున్నది. అందుచే నిది ఉభయ శక్తి మూల లక్ష్యక్రమ వ్యంగ్యము. 


6.శూన్యమైన వాసగృహమును జూచి మెల్లగా శయనమునుండి లేచి నిద్రా 
వ్యాజమును బొందిన ప్రియుని ముఖమును దిలకించి సవిస్రంభముగా ముద్దాడి, గండస్థలము 
జాతపులక మగుట నారసి, సిగ్గుచే మొగము వాచియున్న యొక తరుణి నవ్వుచున్న ప్రియునిచే 
గాఢముగా చిరకాలము కౌగలించుకొనంబడినది. ఇందు విభావాను భావసంచారి భావములచే 
శృంగార రసము వ్యక్తము చేయంబడు చున్నది. స్టంద్రు వాచ్య వ్యంగ్యముల పౌర్వాపర్యము 
కానవచ్చుటలేడు. వాచ్యము తోదనే వ్యంగ్యమైన సంభోగ శృంగారము కూడ స్ఫురించుచున్నది. 

అందుచే నిది అసంలక్ష్య క్రమ (వివక్షితాన్య పరవాచ్య) వ్యంగ్యము. 
- 8. “ఓ శిరములారా ! మీ రస్మాకముల, జెన్నత్యమేల కోరుదురు” అని ప్రతాపరుద్రుని 


శత్రువులతనికి నతులగుచున్నారు. ఇచట అస్మాకము లనంగా కేవలము అస్మత్సంబంధులను 
నర్థమేకాక సర్వదైన్యములకును నిలయములైన మాకు సంబంధించినవారను అర్థ్జాంతరమును 





* శూన్యం వాసగ్భహం విలోక్య శయనా దుత్ధాయ కించిచ్చనై 


ర్నిద్రా వ్యాజము పాగతస్య సుచిరం నిర్వర్ణ్య పత్యుర్ముఖం 
విస్రబ్దం పఠిచుంబ్య జాతపులకామాలోక్య గండస్థలీం 


లజ్ఞానమముఖీ ప్రియేణ హసతా బాలాచిరం చుంబితా. 


113 


స్ఫురించుచున్నది. ఇచ్చట వాచ్యార్థము వివక్షిత మగుటలేదు. అందుచే నిది అర్భాంతర సంక్రమితా 
వివక్షిత వాచ్యధ్వని. 


9. ప్రతాపరుద్రుని తెల్లని కీర్తులెల్ల దిక్కులకును వెల్లవేసి స్వేచ్చగా విహరించుచున్నవి. 
దిక్కులు రూపము కలవి కావు. అందుచే వానికి వెల్ల వేయుట అనునది ఉపపన్నముకాదు. 
ఇచ్చట సున్నము పూయుట అను వాచ్యార్థము తిరస్కృతమై తెల్లని కాంతికలవిగాం 
జేయుచున్నవను వ్యంగ్యార్థము మాత్రమే స్ఫురించుచున్నది. అందుచే నిది అత్యంత తిరస్కృత 
అవివక్షిత వాచ్యధ్వని. విస్తర భీతిచే మిగిలిన ధ్వని భేదములకు లక్ష్యముల నొసంగుటలేదు. 
ఈ విధముగనే వాని నూహించి కొనవలయును. 


“ఈ ధ్వని సిద్ధాంతమును నీవు క్రాత్తగంగల్పించితివి. ఇది ప్రామాణికము కాదు” 
అని ఆనంద వర్ధనాచార్యుల నితర పండితు లాక్షేపింపంగా నతండు తాను దానిని వైయాకరణుల 
నుండి గ్రహించితి ననియు, నది అప్రామాణికము కాదనియు వారికి జవాబు చెప్పియుండెను. 
వర్ణములు రెండు క్షణములు మాత్రమే యుండి మూండవ క్షణమున నశించునని నైయాయికుల 
సిద్ధాంతము. శ్రీ అనుశబ్దము నందు శ్‌, ర్‌, ఈ అను మూండు వర్ణములున్నవి. అందు మూం 
దవ, వర్ణమైన ఈ అనుదాని నుచ్చరించు నప్పటికి మొదటి వర్ణమైన శ్‌ నశించును. అప్పుడు 
రీ అనునది మాత్రమే మిగులును. ఇందు వర్ణ సముదాయము సమగ్రముగా లేని కతమున 
అర్థస్ఫూర్తి కలుగదు. అట్టియెడ నర్ధ్థమును బోధించునదేది అను విచారము చేసి వైయాకరణులు 
నిత్యమైనస్ఫోటము వలన అర్థబోధమగునని సిద్ధాంతము కావించిరి. వర్ణానురిక్తమై, వర్ణాభి 
వ్యంగ్యమై, అర్థమును స్ఫురింపంజేయు నిత్యమైన శబ్దము స్ఫోటము * ఇది ఆకసమున 
నిండియుండును. మూడవ వర్ణము నుచ్చరించునపుడు మొదటి వర్ణము నశించుచున్నను 
దాని సంస్మారము చిత్తమున నిల్చియే యుండును. కావున ఆ సంస్కారముతోంగూడిన అంత్య 
వర్థాను భవముచే స్ఫోట మభివ్యక్తమై అర్థమును బోధించునని వారి అభిప్రాయము. స్ఫోట 
మనంగా అర్థమును స్ఫుటము జేయునది అని అర్థము. ఈ స్ఫోట సిద్ధాంతము ననుసరించియే 
ఆనంద వర్ధనుండు ధ్వని సిద్ధాంతమును వ్యక్తీకరించెను. పూర్వ వర్ణముల సంస్కారముతోం 
గూడిన అంత్య వర్ణానుభవమును స్ఫోటము వ్యక్తము చేయునట్లు ప్రకరణాదుల 
సాహాయ్యమున శబ్దము రమణీయమైన అర్జాంతరమును (వ్యంగ్యమును) వ్యక్తము చేయును. 





*  పరాతిరిక్తః పరాభివ్యంగ్యః అర్థ చిత్ర్యాయకోనిత్యః శబ్దః స్ఫోటం 


aggyieas cggy psd  cggymgg yA  cRRySgae య్లాఖగాలి 
(9) «gota Foone (15) egofe eg $8 
ls srs ree cere] 
| స 
(LF) (CROMER) anaes ge 7 


ses Rgyigece ఖల ర్లాల్సున్‌ల్లయి 
అకక జైరాం రఇంమణ gine gage goge 
| | 
(ఫ)(0థ్లాంయర్లాయిక్లిం) Rae RE (LVXCRGMRMER) agian సల FRE 


ee se 


| 
62 1 


115 


లక్ష్య క్రమ వ్యంగ్యము (41) 
(1 
శబ్ద శక్తి మూలము (4) అర్థశక్తి మూలము (36) ఉభయ శక్తి మూలము(1) 


వస్తు రూపము అలంకార రూపము 


pr pes 


పదగతము  వాక్యగతము పదగతము _ వాక్యగతము 


స్వతస్సిద్ధము కవిప్రొధ్గోక్తిసిద్ధము కవినిబద్ధ వక్తృప్రొఢోక్తి సిద్ధము 






వస్తువు అలంకారము వస్తు అలంకార 


| ln కృతాలరంకారము 


వాక్య meee పద వాక్య (ప్రబంధ 
హు గతము గతము | గతము గతము 


పద a వాక్య ప్రబంధ 
గతము గతము స్‌ మ న గతము 


| 















వస్తువు అలంకారము వస్తు కార వస్తువు అరా వస్తు లై తు 
mee కృతాలంకారము య లా 
U 
[ | క్య meee 
పడ వాక్య (ప్రబంధ! పద వాక్య ప్రబంధ వ సద ప్రబంధ 
ను గతమే 
గతము గతము .గతము | గశ్రము గతము గతము గతము | గతము En, గతము 


క పడ వాక్య (ప్రబంధ J 
పద వాక్య ప్రబంధ స్వ వాక్య ప్రబంధ న్‌ 5 పద వాక్య (ప్రబంధ 
గతము గతము గతము సన్నీ [కనీ సరల. గతము గతము గతము కము గతము గతము 


116 


వైయాకరణుల మతమున వ్యంగ్యము స్ఫోటము; ఆనంద వర్ధనుని మతమున అర్భాంతరము. 
స్ఫోట వ్యంజకమైన వర్ణధ్వని యందలి ధ్వనినే ఆనందవర్థను౭డు వ్యంగ్యశబ్ద సామ్యముచే 
అర్జ్భాంతర వ్యంజకమైన ధ్వనిగా (గ్రహించెను. 


8.ధ్వన్యభావవాదములు ఆ తత్థందనము వ 


ధ్వన్యాలోకము మొదట ఆనందవర్థనుండు (కారికా కర్తయగు ధ్వని కర్తయు 
వృత్తికర్తయగు ఆలోకకర్తయుభిన్నులని కొందటి అభిప్రాయము) “కావ్యమున కాత్మ ధ్వనియని 
యేది పూర్వము పండితులచేం జెప్పంబడినదో దానికి కొంది భావము పలికిరి. అన్యులది 
భాక్తమని (లక్షణాంతర్గతమని) చెప్పిరి.కొందజు దాని తత్త్వము వాక్కుల కగోచరమని తెల్పిరి. 
అందుచే సహృదయ మనః ప్రీతికై దాని స్వరూపము వివరింతుము” అని చెప్పి యుండెను. 
దీనిని బట్టి ఆనందవర్ధనునికి ముందే ధ్వని సిద్ధాంతముండెననియు దాని యునికిని గూర్చి 
పండితులలో వాగ్వాదములు జరుగుచుండె ననియుందెలియు చున్నది. ధ్వని సిద్ధాంతము 
నంగీకరింపని వారిని ఆనంద వర్ధనుండు మూండు తెజంగులుగా విభజించెను. మొదటి 
తెగవారు ధ్వనియనునదసలు లేనే లేదనువారు (ధ్వన్య భావవాదులు). రెండవ తెగవారిది 
లక్షణాంతర్గతమేకాని తద్భిన్నము కాదని చెప్పువారు (భాక్త వాదులు), మూడవ 
తెగవారదియున్నను దాని తత్త్వము వాచామగోచరమని నుడువువారు (అలక్షణీయతా వాదులు). 
మొత్తము మీద ఈ మూడు తెఅంగులకుం జెందినవారును ధ్వనికి వ్యతిరేకులే. 


అభావ వాదము : “తస్యాభావం జగదురపరే” అని ధ్వనిక ర్తచెప్పిన మొదటి తెగకు 
జెందిన అభావవాదులు వృత్తిలో మూండు విధములుగా వివరింపంబడి యున్నారు. వారు 
ధ్వని యనునది లేనే లేదని చెప్పుచు నిట్లు వాదింతురు: “శబ్దార్థములు కావ్యమునకు శరీరము, 
శబ్దార్ధాలంకారములు” శబ్దార్ధగుణములు అను నాలుగే కావ్యమునకు సౌందర్య హేతువులు. 
ధ్వని కూడ కావ్య సౌందర్య హేతు వగునెడల అదియు గుణమో అలంకారమో కావలయును 
గాని వేజు గాదు. రీతి వృత్తులు కూడా గుణాలంకారములకంటే భిన్నములుకావు. అందుచే 
గుణాలంకారములకంటే వేజగు కావ్య సౌందర్య హేతువు మజొకటి యుండదు. కావ్యార్థముగాం 
జెప్పందగిన ధ్వని యనునది యొకవేళ ఉన్నను అది నృత్తగీత నేత్ర సంజ్ఞాదుల వంటిదే కాని 
కావ్య సౌందర్య హేతువును కావ్య సంబంధియు కానేరదు. కొందణిని సహృదయులుగా 
నేర్పజిచి వోరి కథిమతమగు కావ్యతత్త్వము ధ్వనియే యని యొక దానిని కల్పించినంత 


117 


మాత్రమున నది విద్వాంసుల కంగీకార్యము కాంజాలదు. గుణాలంకారములలోనే ఒక దానికి 
ధ్వని అను క్రొత్తపేరు పెట్టి, లేని సహృదయత్వమును భావించుకొని, ధ్వని వాదులు కనులు 
మూసికొని “ధ్వని ధ్వని' అని నృత్యము చేయుచున్నారు. అందుచే ధ్వని అనునది ప్రవాద 
మాత్రమే కాని నిజముగా నున్నది కాదు.” 


ఆనందవర్ధనుండు ధ్వన్యభావవాదుల అభిప్రాయముల నీవిధముగా ఖండించెను. 
“ధ్వన్యభావవాదు లందజును కావ్యమునకు శబ్దార్థములు శరీరమని చెప్పుచున్నారు. ఈ 
శరీరముకంటె భిన్నమైన దాని నుజ్జీవింపంజేయు ఆత్మ యొకటుండవలెను. ఇది అందటికిని 
సులభముగా నవగతము కాదు. ఇది వాచ్యార్థము కాక వాచ్యార్థ సామర్థ్యముచే ఆకర్షింపబడి 
స్ఫురించు ప్రతీయమానార్థము. వాచకమును వాచ్యమును అగు శబ్బార్థములు కావ్య శరీరము 
కాని కావ్యాత్మ కాంజాలవు. కాంత శరీరమున అవయవముల కంటెను వాని నలంకరించు 
నలంకారముల కంటెను భిన్నమై (ప్రకాశించు లావణ్యమువలె కావ్యమునం దచ్చరీరమై 
శబ్దార్థములకంటెను వాని నలంకరించు గుణాలంకారములకంటెను భిన్నమైన ప్రకాశించు 
ఆత్మ వాచ్యమగు ధ్వన్యర్థముండును. గుణాలంకారములు శబ్దార్థములకంటె భిన్నములే యైనను 
వాని నాశ్రయించుకొని యుండునట్టి విశేషములే శబ్దార్థ గుణాలంకారములచేం నాకర్షింపం 
బడి వ్యంజనచే స్ఫురింపంజేయంబడు ధ్వన్యర్థము స్పష్టముగాం దోచుం చుండగా నది 
గుణాలంకారములకంటె వేణు కాదనుట సమంజసముకాదు. ఆ ధ్వని వస్వ్వలంకార రసరూపమై 
మూండు విధములుగా నుండును. ఈ మూండు భేదములందును అది వాచ్యము కంటే 
భిన్నమే. అది మహాకవుల వాక్యములందు ప్రసిద్ధమై యుండును. కొందటిప్రసిద్ధమని, 
త్రోసిపుచ్చినంతమాత్రమున అది లేకుండపోదు. రామాయణ మహాభారతాదులను బరిశీలించిన 
నదియే సారభూతమై సహృదయ హృగయ రంజకమగు కావ్యతత్త్వముగా గోచరించును. 
ఆత్మలేని శరీరము వలె ధ్వనిలేని కావ్య మలంకార యుక్తమయ్యును శోభిల్లదు. అది కావ్య 
సంబంధులు కాని నృత్తగీతాదుల వంటిది కాదు. శరీరమున కాత్మవలె నది కావ్య శరీరమున 
సన్నిహిత సంబంధము కల్లి ప్రకాశించును. వాచ్యార్థము తెలిసికొనంగల్లు వారందటికిని 
వ్యంగ్యార్థము తెలియకపోవుట అనుభవసిద్ధ మగుటచేతను వాచ్యార్థము తెలియంబడిన పిమ్మటనే 
అంతకంటె సుందరతరమగు వ్యంగ్యార్థ స్ఫూర్తి కలుగుచుండుటచేత వాచ్యార్థము కంటే 
వ్యంగ్యార్థము భిన్నమని స్పష్టపడుచున్నది. గుణాలంకారములభిధ చేతనే తెలుపబడుటవలన 


118 


వాచ్యములే అగును. వాచ్యసామర్థ్యమున వ్యంజనచే స్ఫురింపం జేయంబడు వ్యంగ్యార్థము 
నావాచ్యములం దంతర్భవింపజేయుట తగదు. ధ్వని అంగి, అలంకారాదు లంగములు, 
వస్త్వలంకారము లొకప్పుడు వాచ్యములగుట సంభవించినను రసాదు లెప్పుడును వాచ్యములు 
కావు. అవి విభావాది వాచ్య సామర్థ్యమున ఆక్షేపింపంబడి ప్రతీయమానములే అగుచుండును. 
వాచ్యము కంటె ప్రతీయమానము వేని ప్రత్యేకముగా జెప్పనక్కరలేదు. సమాసోక్తి, ఆక్షేపము 
మున్నగు నలంకారములందు. గూడ వ్యంగ్యమున్నను అచ్చట దానికి ప్రాధాన్యముండదు. 
వాచ్యమునకే ప్రాధాన్యముండును. అందుచే నవిగుణీభూత వ్యంగ్యములగును. వానియందు 
ధ్వనిని అంతర్భవింపంజేయుటకు వీలులేదు. వానినే ధ్వనియందంతర్భవింపం జేయవలయును. 
ఏదో అలంకారమునకు ధ్వనియని పేరు కల్పింపంబడినదని భావించుట పొరపాటు. 
అలంకారము లేని చోట కూడ కొన్ని చోట్ల ధ్వని స్పష్టముగా గోచరించు చుండును. అది 
అలంకారము కాదు; అలంకార్యము. రీతివృత్తి గుణాలంకారము లంగి యగు ధ్వని కంగములు, 
అంగాంగుల కభేదము చెప్పరాదు. అలంకారము ధ్వనింపం జేయంబడి అంగి అగునపుడు 
కూడ ధ్వని ప్రభేదమగునే కాని అది ధ్వని కాదు. ఏలయన ధ్వని వస్తు రసాది రూపమున 
గూడ నుండుట కవకాశమున్నది. అందుచే అలంకార ధ్వనియందుం గూడ ధ్వని నంతర్భవింపం 
జేయుట తగదు. వైయాకరణుల శబ్ద ధ్వని (స్ఫోటము) తోడి సామ్యమును బట్టి వాచ్య 
సాహాయ్యము చేతనే ఆక్షిప్రమయ్యు దాని కంటె సుందరతరమై భాసించు అర్థాంతరమునకు 
మేము ధ్వనియను పేరొసంగి యున్నాము. దాని భావించుకొని ధ్వనివాదు లానంద పారవశ్యము 
నందుటలో నసందర్భము కాని అనౌచిత్యము కాని లేదు.” 


అంతర్భావ వాదము : కొందరు పైని పేర్కొనం బడిన అభావ వాదులవలె ధ్వని 
యసలు లేనే లేదని చెప్పక అది అభిధ యందో లక్షణయందో, తాత్సర్యమునందో, అనుమేయము 
నందో అంతర్భవించునని చెప్పుదురు. అభిధాంతర్భావు లిట్లు వాదింతురు. “వాచ్యార్థము 
తోచిన పిమ్మట నర్థాంతరమును స్ఫురింపజేయుటకు వ్యంజనాశక్తియను క్రొత్త శక్తి యవసరము 
లేదు. దానిని అభిధాశక్తియే వ్యక్తము చేయును. ఏలయన, నేర్చరియైన విలుకాండు విసరు 
బాణము మొదట కవచమును పిమ్మట శరీరమును తరువాత ప్రాణమును గ్రమముగం దాం 
కునట్లే (ప్రతిభావంతుడైన కవి ప్రయోగించు శబ్దమున కభిధాశక్తి కూడ మొదట సంకేతి 
తార్థమును పిమ్మట తాత్సర్యార్థమును తరువాత వ్యంగ్యార్థమును బోధింపం జాలును.” 


119 


“అభిధాశక్తి సంకేతితార్థము నొకదానికే కాని వ్యంగ్యములగు వస్త్వలంకార 
రసాదులను బోధింపంజాలదని (ప్రాచీన సంప్రదాయము. నేర్చరియగు విలుకాండు విసరిన 
బాణమునకు వలె నభిధాశక్తికిని దీర్హ దీర్హతర వ్యాపార మున్నదనుటకు ప్రమాణము లేదు. 
అట్టి వ్యాపారమే దాని కున్నచో వ్యంజనా శక్తికే కాక లక్షణాశక్తికిని ఆవశ్యకముండదు. ఏలయన, 
అదియే ఆ రెండింటి వ్యాపారమును నిర్వహించును. అభిధాశక్తిచే బోధింపంబడు 
వాచ్యార్థమునకును వ్యంజనాశక్తిచే స్ఫురింపంజేయంబడు వ్యంగ్యార్థమునకును జాల 
భేదమున్నది. వాచ్యార్థమందటికిని ఒక్క విధముగనే తోంచుచుండును. వ్యంగ్యార్థ మట్లుగాక 
వక్త, ప్రకరణము, బోద్ధవ్యము, దేశము, కాలము మున్నగువాని ననుసరించి పలువీధముల 
భాసించు చుండును. వాచ్యార్థము విధి రూపమున నుండ వ్యంగ్యార్థ మొక్కొక్కప్పుడు నిషేధ 
రూపమున నుండును. అట్లే అది నిషేధ రూపమున నుండనిది విధి రూపమున నుండును. 
అది విధి నిషేధ రూపముల నుండ నిది యనుభయ రూపమున (అనగా విధి రూపమునం 
గాని నిషేధ రూపమున. గాని యుండక) యుండును. ఒక్కొక్కప్పుడు వ్యంగ్యార్థము వాచ్యార్థము 
కంటె నత్యంత భిన్నముగా నుండును. వాచ్యార్థము శబ్దమును మాత్ర మాశ్రయించి యుండ 
వ్యంగ్యార్థము శబ్దము, శబ్దెక దేశము, అర్థము, వర్ణములు, రీతి అనువాని నాశ్రయించి 
యుండును. వాచ్యార్థమును నిఘంటు వ్యాకరణాదుల సాయమున నెజుంగవచ్చును. 
వ్యంగ్యార్థము ప్రకరణాదులను బట్టి ప్రతిభావంతులు మాత్రమే తెలిసికొనందగి యుండును. 
వాచ్యార్థము పదార్థజ్ఞానమును మాత్రమే కలగింప వ్యంగ్యార్థము రమణీయమై చమత్కారము 
ద్వారా ఆనందము కలిగించును. ఈ విధముగా నన్యోన్యభిన్నములైన వాచ్య వ్యంగ్యార్థములు 
రెండింటిని అభిధాశక్తియే బోధించుననుట సమంజసముకా”దని ఆనందవర్థనుం 
డభిధాంతర్భావుల వాదమును ఖండించెను. 


తాత్సర్యాంతర్భావులు వ్యంజనావృత్తి తాత్సర్యవృత్తి యందే యంతర్భవించును గావున 
దానిని వేజుగాం జెప్ప నవసరము లేదని వాదింతురు. అలంకారికుల మతమున 
తాత్పార్యార్థమును వ్యంగ్యార్థమును నొక్కటే. (తాత్సర్యార్థము కూడా వ్యంగ్యార్థమే కాని. 
పృథగ్ఫూతము కాదని ప్రతాప రుద్రీయము). మీమాంసకులలో నొకతెగ వారైన 
అభిహితాన్వయవాదులు వాక్యము నందలిపదముల కన్వయము కలిపి యఖండార్థమును 
బోధించు శక్తినే తాత్పర్యశక్తియని పేర్మొనిరి. ఇది పద సమన్వయమును మాత్రమే బోధించును 


120 


గాని తదనంతరము ప్రకరణాదుల వలనం దోంచు నర్ధాంతరమును బోధింపంజాలదు. అందుచే 
దీనియందు వ్యంగ్యార్థ మంతర్భవించునని చెప్పుటకు వీలులేదు. 


భాక్తతావాదము : ధ్వన్యాలోక కర్తలక్షణాశక్తిని భక్తి యనియు అ భాక్త 
మనియు పేర్కొని యుండెను. అందుచే భాక్తతావాదమును లక్షణాంతర్భావుల వాదమును 
ఒక్కటే. వారిట్లు చెప్పుదురు : “లక్ష్యార్థ వ్యంగ్యార్థములు రెండును సమానములే. లక్షణాశక్తి 
శబ్దమునకు ముఖ్యార్థ బాధ కలిగినప్పుడు తొలుత దానితో సంబంధము గల యర్థమును 
బోధించి పిమ్మట ప్రయోజన సహితమైన యర్థమును గూడ లక్ష్యార్థముగనే బోధించును. 
శబ్దమునకు వ్యంగ్యార్థము బహువిధముగా నుండునట్లె లక్ష్యార్థము కూడ శబ్దార్థాధీనమును 
(ప్రకరణ సాపేక్షమునై నానావిధములుగా నుండును. అందుచే వ్యంజనావృత్తి లక్షణావృత్తి 
యందే యంతర్భవించును. గావున దానిని వేజుగాం జెప్పనవసరము లేదు”. 


ఆనందవర్ధనుండీ వాదము నిట్లు ఖండించెను. “లక్షణా వ్యంజనా వ్యాపారములు 
భిన్నములైనవి. శబ్దమునకు వాచ్యార్థము పొసంగ నపుడు లక్షణ దానిని విడిచి దానితో 
సంబంధముగల వేటొక యర్థమును బోధించును. (గంగాయాం అనగా గంగా. తీరమునందు 
అని చెప్పుట యిందుకు దృష్టాంతము). అనంగా లక్ష్యార్థము వాచ్యార్థ సంబంధము గలిగియే 
యున్నను, అందు కొంతభాగమును విడిచివేయును. ష్యంగ్యార్థ మళ్లుగాక 'వాచ్యార్థము కంటె 
భిన్నముగా నుండియు దానిచే నాకర్షింపబడియే ప్రకాశించుచుండును. అభిధ సంకేతార్థమునే 
కాని ప్రయోజనమును బోధింపం జాలదు. ప్రయోజన సహితమైన లక్షణయు నుండదు. 
శబ్దమునకు ముఖ్యార్థ బాధ కలుగు నప్పుడది ప్రయోజనమును బట్టి కాని రూఢినిబట్టి కాని 
యర్థాంతరమును బోధించును. దీనికే లక్ష్యార్ధమని పేరు. లక్ష్యార్థ ప్రయోజనములు భిన్నములు 
అవి రెండు నెప్పుడు నేకకాలమున గోచరింపవు. ప్రయోజనమును బోధించుటకు వ్యంజన 
తప్పక యుండవలయును. . లక్షణ మొదట నొక లక్ష్యార్థమును బోధించి మరల నింకొక 
లక్ష్యార్థమును బోధింపం జాలు ననుట పొరపాటు. గంగాయాం ఘోషః అను నప్పుడు 
గంగాయాం అనగా గంగాతీర మందని లక్ష్యార్థము. గంగాతీరే ఘోషః అను నప్పుడు 
ముఖ్యార్థమునకు అనుపపత్తి లేనేలేదు. గంగాతీరమందనునది వాచ్యార్థమే. శీతత్వ పావన 
త్వాదులు గంగలో సంబంధించినవే కాని గంగాతీరమునకు సంబంధించినవి కావు. అందుచే 
గంగాయాం -అనునప్పుడు వలె గంగాతీరే అనునప్పుడు శీతత్వ పావన -త్వాదులను ప్రయోజనము, 


121 


భాసింపదు.. వానినే లక్ష్యార్థముగాం జెప్పినచో నింక నచ్చట ప్రయోజనాంతరముందనే 
యుండదు. ప్రయోజనము లేనిచోటం గూడ కొన్ని యెడల లక్షణ యుండవచ్చును కాని 
ప్రయోజన మున్నచోట మాత్రమే వ్యంగ్యముండును. అట్టి చోటం గూడ లక్షణకు విషయ 
మగు నర్థము లక్ష్యార్థమే కాని ప్రయోజన రూపమగు వ్యంగ్యార్థము కాదు. అందుచే లక్షణా 
వ్యంజనలు భిన్నములనక తప్పదు. 


భక్తి (లక్షణ) ధ్వనికి లక్షణ మనుటలో అతివ్యాప్త వ్యాప్త దోషములు కానవచ్చును. 
దానిని బట్టి భక్తి యున్నచోట్ల నెల్ల ధ్వని యున్నట్లు చెప్పవలయును. కాని ప్రయోజన రూఢి 
హేతుక లక్షణ లుండు చోట్ల గూడ నొక్కొక్కప్పుడు ధ్వని యుండదు. అందుచే పై వాక్యమున 
కతివ్యాప్తి కలిగినది. అట్లే ధ్వని యున్నదోట్ల నెల్ల (భక్తి) లక్షణ యుండకపోయినచో నవ్యాప్తి 
దోషము కల్లును. అభిధామూల ధ్వని (వివక్షితాన్య పరవాచ్యధ్వని) భేదములైన సంలక్ష్య 
క్రమ వ్యంగ్యము అసంలక్ష్య క్రమ వ్యంగ్యము అను వానిలో భక్తి యుండదు. అందుచే పై 
లక్షణమున కవ్యాప్తి కలుగుచున్నది. దీనిని బట్టి భక్తి ధ్వనికి లక్షణము కాదు. ఆ రెండును 
భిన్నములు. వ్యంగ్యార్థమును వలే నాకప్పుడు లక్ష్యార్థమును నానా విధములుగా నుండినను 
పెక్కర్ధములు గల శబ్దమునకు సంయోగాదుల వలన నొకటే యర్థము నియమిత మైనట్లు 
లక్షణచే లక్ష్యార్థము కూడా నియమింపంబడుచుండును. లక్షణ వాచ్యార్థ సంబంధము గల 
యర్థమున కాని తత్సంబంధము లేని యర్థము నెప్పుడును బోధింపక పోవుటయే యందలి 
నియమము. అందుచేతనే దానికి అభిధా పుచ్చమను పేరు కలిగినది. వ్యంగ్యార్థ మిట్లుగాక 
నియత సంబంధము కలిగియు, అనియత సంబంధము కలిగియు, సంబద్ధ సంబంధము 
కలిగియు, పలు విధముల నొప్పారుచుండును. మణియు లక్షణాశక్తి శబ్ద మాత్రము నాశ్రయించి 
యుండ వ్యంజనాశక్తి శబ్ద శబ్దెక దేశ వర్ణ రీత్యాదుల నాశ్రయించి యుండును. అందుచే నా 
శక్తులు రెండును బృథగ్ఫూతములే” అని ఆనందవర్ధనుండు లక్షణాంతర్భావుల మతమును 
ఖండించెను. 


కొందబు పండితులు వ్యంగ్యమనుమాన. ప్రమాణ గమ్యమని అనుమేయములోనే 
అంతర్భవించునని చెప్పి వ్యంజనా వృత్తి యనవసర మని వాదింతురు. పొగ గోచరించుట 
వలన. పర్వతమున నిప్పున్నధని మన మూహింతుము. ఇట పొగ లింగ మనియు, నిప్పు 
లింగి యనియు జెప్పంబడును,. ఈ 'లింగి లింగములకు నియత సంబంధ ముండును. 


9 


122 


అట్లే శబ్దము లింగము. వ్యంగ్యార్థము లింగి. లేక అనుమేయము. . లింగముచే లింగి 
యూహింపంబడును. అందుచే వ్యంజనా వృత్తి వేజబుగా నుండ నవసరము లేదని వారి 
యభిప్రాయము. కాని అనుమేయమును వ్యంగ్యార్థమును అభిన్నములు గావు. 
శబ్లోచ్చారణానంతరము తోంచు నర్థము అనుమేయము, ప్రతిపాద్యము అని రెండు విధములు. 
ఆ అనుమేయము మరల శబ్దస్వరూప ప్రయోగేచ్చ అర్ధ ప్రతిపాద నేచ్చ అని రెండు విధములు. 
ఈ రెండు విధములైన ఇచ్చలే అనుమేయములు (లింగి), శబ్దము లింగము. ప్రతిపాద్యార్థము 
ప్రతిపాద్యము, వ్యంగ్యము అని రెండు విధములు. ఇవి అనుమేయములు కావు. శబ్దము 
లింగ మనియు, వ్యంగ్యము లింగి యనియు భావింపరాదు. ఏలయన, లింగ లిరగి 
సంబంధము వలె శబ బ్ద వ్యంగ్యార్థ సంబంధము నియమితమైనది కాదు. ఈ శబ్ద మీ వ్యంగ్యమునే 
బోధింప వలెనను నియమము లేదు. అనుమాన ప్రమాణము వ్యంగ్యార్థమును బోధింపజాలదు. 
దానిని బోధించుటకు వ్యంజనా శక్తి తప్పక యుండ వలయును అందుచే అనుమేయముననే 
వ్యంగ్య మంతర్భవించునని భావించుట సమంజసము కాదు. 


అలక్షణీయతా వాడము : ధ్వని వాదము నంగీకరింపని మూడవ తెగ వారు ధ్వని 
కుచితమైన లక్షణము చెప్పంజాలక అది వాక్కుల కగోచర మనియు సహృదయ హృదయైక 
వేద్య మనియు చెప్పుదురు, ధ్వని అనిర్వచనీయ (అలక్షణీయ) మని వారి అభిప్రాయము. 
కాని ఈ అభిప్రాయము సమంజసము కాదు. ప్రతిభావంతులైన పండితులు ధ్వని లక్షణమును 
అందలి పెక్కవాంతర భేదములను వివరించియున్నారు. ఇట్లు చెప్పబడిన పిమ్మటం గూడ 
నది అలక్షణీయమే యగు నెడల జగత్తు నందలి సర్వ వస్తువులును అలక్షణీయములే కావలసి 
వచ్చును. - లోకమున శబ్దార్థములకు గోచరము కాని వస్తు వుండదు. ఈ ధ్వని యనునది 
“వాచామగోచర”మని చెప్పుట కూడ నొక విధముగా దానిని వివరించుటే అగుచున్నది. ఇది 
యతిశయోక్తితోం గూడి యున్నను ధ్వనితత్త్వము సారవత్తర మని చక్కగా వ్యక్తము చేయుచునే 
యున్నది. అందుచే అలక్షణీయతా వాదమంగీకరింపం దగినది కాదు. 


ఈ విధముగా నానందవర్ధనుండు ధ్వన్యభావవాదుల వాదములను ఖండించి లక్షణా 
తాత్స ర్యానుమేయముల కంటె వేణ్రై వ్యంజనా వ్యాపారమొకటి. యున్నదనియు దానిచే ధ్వన్యర్థము 
స్ఫురింపం జేయంబడు ననియు నిరూపించి, పండితుల కానంద సంధాయకుండయ్యెను. 
ఈ సందర్భమున నతండు చూపిన యుక్తిచాతుర్యమునకును ప్రతిభా పాండిత్య విశేషములకును 


123 


మేరలు లేవు. అందుచేతనే... 


ధ్వని నాతిగభీరేణ కావ్యతత్త్వ నివేశినా 
ఆనందవర్థనః కస్య దాసీ దానందవర్ధనః 


అని అతండు ప్రశంసింపబడి యున్నాండు. 
4. గుణీభూత వ్యంగ్యము - అందలి భేదములు : 


గుణీభూత మనంగా అప్రధానమని యర్థము. అప్రధానమైన వ్యంగ్యము కలది 
(కావ్యము) గుణీభూత వ్యంగ్యము. ఇందు వ్యంగ్యార్థ మప్రధానమును వాచ్యార్థము 
ప్రధానమునునై యుండును. అందుచేతనే యిది మధ్యమ కావ్యముగాం బరిగణింపం 
బడుచున్నది. ఇది యెనిమిది విధములు : 


1. అగూఢము : గూఢము కాని దగూఢము. కామినీ కుచకలశముల వలె గూఢముగా 
నున్నప్పుడే వ్యంగ్యము చమత్మార కారియై భాసిల్లును. అది అగూఢముగా (సువ్యక్తముగా) 
నుండుచో నందలి రామణీయకము తగ్గును. అందుచేతనే అది మధ్యమ కావ్య మగును. 
ఉ॥ “గుణరత్న రోహణ గిరివైన యో ప్రతాపరుద్ర ప్రభూ! నీ యౌన్నత్యమును వర్ణింతునేని 
నీచైః కృతములైన పర్వతములు నాపైం గోపించును. నీ గాంభీర్యమును గీర్తింతునేని 
సముద్రములు గాధీకృతములై క్షోభిల్లును. అందుచే నిన్ను వర్ణించుటకు భయపడుచున్నాను. 
లేదు లేదు నీ పార్వమం దున్నవాండనై నేనగ స్తుండ నైతిని” ఇచ్చట నీపార్య్యము నందున్న 
వాండనై నే అగస్యుండనైతి ననుటచే సముద్ర పర్వతముల వలన భయపడుట లేదను వ్యంగ్య 
మగూఢముగా గోచరించుచున్నది. ఏలయన అగస్త్యుడు వింధ్య పర్వత గర్వము 
నడగించుటయు సముద్రోదకముల నొక (గ్రుక్కతోం గ్రోలివేయుటయు ప్రసిద్ధములు. 


2. అపరాంగము : మటొకటి అంగముగాం గలది అపరాంగము. రసభావాదులకు 
రసభావాదు లంగములుగా వర్ణింపంబడుచో నది అపరాంగమగును. ఇచ్చట నాది శబ్దముచే 
భావ, రసాభాస, భావాభాస, భావశాంతి, భావోదయ, భావ శబలతలు సూచింపంబడుచున్నవి. 
ఈ విధముగా అపరాంతముననేక భేదము లుండవచ్చును. కాని యిచ్చట రసమునకు 
రసమంగముగా నున్న యుదాహరణమే యొసంగబడుచున్నది. ఉదా॥ “ప్రతాప రుద్ర భూపాలా! 
నీవను మదనునిచే నుద్వేజితులైన శత్రురాజులు సిగ్గు విడిచి మౌనము నుజ్జగించి గాద్గద్యము . 


124 


తోంప స్వేద ముప్పతిల్ల గాత్రములు కంపింప మూర్చ యావరింప కన్నీరోడ్చుచు భీతి 
సమాలింగితులై శైలగుహలందు6 గూడ విజన స్థలమునకు బోవుచున్నారు” ఇచ్చట 
ప్రతాపరుద్రుని శౌర్యవర్ణనము ప్రకృతము. శత్రురాజు లతని శౌర్యముచే భీతిల్లి సిగ్గు విడిచి 
యాక్రోశించుచు నంగములు కంపింప మూర్భాక్రాంతులై కన్నీరోడుచు శైలగుహలం దేకాంత 
ప్రదేశమున దాగుచున్నారని యర్థము. ఇందు భయానకరస మంగి భీతి శబ్దము సంస్కృతమున 
స్త్రీలింగ మగుటచేతను, స్వేదకంపాదులు సాత్త్విక భావము లగుటచేతను నాయికాలింగితుం 
డగు నాయకుని రహస్య (ప్రదేశ గమన మను నప్రస్తుతాంశము ద్యోతిత మగుట నిచ్చట 
సమాసోక్యలంకారము తోంచు చున్నది. ఈ అప్రస్తుతార్థమున రసము శృంగారము ఇది 
అంగము. పై యుదాహరణమున ప్రధానమగు భయానక రసమునకు శృంగార రస మంగముగా 
నున్నది. అందుచే నిది అపరాంగ మగుచున్నది. 


8. వాచ్య సిద్ధంగము : వాచ్యార్థసిద్ధికి అంగమైనది వాచ్యసిద్ధ్యంగము. వాచ్యార్థము 
కుదురనపుడు వ్యంగ్యార్థము వలన అర్థము కుదురుచోనది వాచ్య సిద్ధంగ మగును. ఉదా॥। 
“కాకతీంద్రుని కరాలమైన కరవాలనవాంబుదము తన ధారచే శత్రువుల యుగ్రమైన 
(ప్రతాపజ్వలనమును శమింపం జేయుచున్నది” ఇచ్చట ప్రతాపరుద్రుని కరవాల వర్ణనము 
ప్రధానమైనది. అందుచే ధార యనంగా కత్తివాదర యనియే ముఖ్యార్థము కాని యూ యర్థమును 
గ్రహించినచో' కరవాల నవాంబుదము (కత్తియను తొలుకారు మబ్బు) అను రూపకము 
కుదురదు. రూపక ముత్తర పదార్థ ప్రధానము కావున మేఘము వాదరచే ప్రతాపాగ్ని శమింపం 
జేయుచున్నదని చెప్పవలసి వచ్చును. ఇది అసందర్భము. అందుచే ధారా పదమునకు 
జలధార యను నర్థాంతరమును గ్రహింపవలెను.. ఇదే వ్యంగ్యార్థము. ఇట్లు (గ్రహించినచో 
వ్యాచ్యార్థము పొసంగును. ఈ విధముగా నిట వ్యంగ్యార్థము వాచ్యార్థసిద్ధి కంగమైనది కావున 
నిది వాచ్య సిద్ధంగము. 


| 4. అస్ఫుటము శ స్పష్టము కాని దస్ఫుటము, అనంగా నది గూఢముగా నుండునది. 
ఉదా! “ప్రతాపరుద్ర భూపాలుని ఖడ్గము మహిమ నిరంకుశమైనది. ఏలయన. నది 
శత్రురక్తనదిని ద్రావి కీర్తిగంగను ప్రసరింపం జేయుచున్నది.” పూర్వము జహ్ను మౌని తాను 
మొదటం ద్రావిన గంగనే తిరిగి లోకమునం బ్రవహింపంజేసెను. అందు విశేష మేమియు 
లేదు. మణి ప్రతాపరుద్రుని ఖడ్జమో ఎజ్జని శత్రు రక్తనదిని ద్రావి తెల్లని కీర్తి గంగను 


125 


బ్రసరింప జేయుచున్నది. ఇచ్చట ఖడ్గ ముపమేయము జహ్నమౌని యుపమానము. 
ఉపమానముకంటె నుపమేయమే గుణాధిక్యము కలదిగా వర్ణింపంబడుటచే వ్యతిరేకా లంకారము 
స్ఫురించుచున్నది. కాని యీ స్ఫూర్తి ఆలస్యముగను అస్ఫుటముగను జరుగుచుండుటచే నిది 
అస్ఫుట మగుచున్నది. 


5. సందిగ్ధము : సందేహముతోం గూడినది సందిగ్ధము. రెండు వ్యంగ్యార్థములు 
స్ఫురించునప్పు డందేది యుద్దిష్టమైన దను సందేహము కలిగినచో సందిద్ధమని కొందజును, 
వాచ్యార్థ వ్యంగ్యార్థములలోనేది ప్రధానమను సందేహము కలిగినచో సందిగ్ధమని కొందజు 
చెప్పుదురు. ఇందు రెండవదే సరియైనది ఉదా॥ “కాకతి భూపాలుని దృష్టి అనురాగ తరంగితమై 
కల్దారమాలవలె చెలువ యున్నత స్తన ద్వయమున లగ్న మైనది.” ఇచ్చట ప్రతాపరుద్రుండు 
చెలువ కుచ ద్వయమును జూడం గోరుట వాచ్యార్థము. ఆమెను గౌగలింపం గోరుట 
వ్యంగ్యార్థము. ఈ వాచ్య వ్యంగ్యములలో నేది ప్రధానమను సందేహము కలుగుచుండుటచే 
నిది సందిగ్ధము. 


“నరసభూపాలుని సంగరమున నెదిరించు శత్రువులు ముందరగా నరుగుదురు. 
అయిత పడుదురు. అత్యంత సంభ్రమమున శరములు విడుతురు” అనునది నరసభూపాలీయ 
మందొసగ బడిన యుదాహరణము. ఇచ్చట శత్రువులు “సిద్ధపడుచున్నారు. శరములు 
విడుచున్నారు” అను నప్పుడు బాణములు వేయుచు యుద్ధమునకు సిద్ధపడుచున్నారా, బాణములు 
విడిచివైచి పాజిపోయి అడవుల కరుగ సిద్ధపడుచున్నారా, అను రెండర్భములలో నేది యుద్దేశింపం 
బడినదో సందిగ్ధముగా నుండుటచే నిది సందిగ్ధమగుచున్నది. 


6. తుల్య ప్రాధాన్యము : సమానమైన ప్రాధాన్యము గలది తుల్య ప్రాధాన్యము. 
ఇచట తుల్యత వాచ్య వ్యంగ్యార్థములు రెండింటికి ఉదా! “రాజులారా! మీరు (ప్రతాపరుద్ర 
దేవుని పాదపద్మములు సేవింపుండు. లేనిచో బ్రసన్నమగు నాతని మనము కలుషాయిత 
మగును” ఇచ్చట పాదపద్మములు సేవింపనిచో ప్రతాపరుద్రుండు కోపించు ననునది వాచ్యార్థము 
రాజులకు వారి వారి రాజ్యములు నిలువ వనియు వారికి నగరములందు వాసము 
దుర్గభమనియు వ్యంగ్యార్థము. ఇచ్చట క్ర రెండర్భములును తుల్య ప్రాధాన్యములు. 


వాచ్య వ్యంగ్యార్థములలో నొకటి ప్రధానము. మటొకటి అప్రధానము నగునపుడే 
యేకవాక్యత కుదురుననియు, నారెండింటికిని సమ ప్రాధాన్య ముండుచో వాక్యభేద మేర్చడు 


126 


ననియు, నందుచే రెండును ప్రధానముగా నుండరాదనియుం గొందరి మతము. వారి మతము 
ననుసరించి తుల్య ప్రాధాన్య మను గుణీభూత .వ్యంగ్యభేద ముండదు. 


7, అసుందరము : సుందరము కాని దసుందరము. వ్యంగ్యార్థము కంటె వాచ్యార్థమే 
సుందరమై భాసించినచో నప్పుడది అసుందర మగును. ఉదా॥ ఏకశిలానగర మందలి 
స్రీలకు నరేంద్ర దర్శనామోదము కలుగు చున్నదని వినంగనే గురుజనాధీనమైన వధువు 
ముఖము నల్లపడినది”. ఇట నరేంద్ర దర్శన నిమిత్తమైన హర్షమును భావించుచున్న వధువు 
ముఖము నల్లపడె ననునది వాచ్యార్థము. గురుజనాధీన నగుటచే నరేంద్ర దర్శనమునకే 
నరుగం జాలనైతి ననునది వ్యంగ్యార్థము. ఇచ్చట వ్యంగ్యము కంటె వాచ్యమే సుందర 
తరముగా నుండుటచే నిది యసుందరము. 


8. కాక్వాక్షిప్రము : కాకుస్వరముచే నాక్షిప్రమైనది కాక్వాక్తిప్రము. _ క్రోధ శోక 
విస్మయాదులచేం గలుగు భిన్న కంఠ ధ్వనికిం గాకువని పేరు. సాధారణముగా వ్యంగ్య 
కావ్యమున మొదట వ్యాచ్యార్థమును తరువాత వాచ్య సహాయమున వ్యంగ్యార్థమును 
స్ఫురించుచుండును. కాకు వున్నచోట వ్యంగ్యము వాచ్యార్థానంతరము కాక వాచ్యార్థము 
'తోడనే స్ఫురించుచుండును. అనంగా నచ్చట వ్యంగ్యార్థముచే నాక్షిప్తము కాదు. కాక్వాక్షిప్తమై 
వాచ్యార్థముతో సమముగా తోచును అప్పుడది కాక్వాక్షిప్త్రమగును. ఉదా॥ “చెలి చెప్పుము. 
భూలక్ష్మి నరన్వతులు నాకంటె నధికలా? గుణవిశేషజ్ఞుందైన నరపతి వారిని 
బహుమానించుచున్నాండు” ఇచ్చట అధికలా అనుపదము నందలి కాకుస్వరము అధికలు 
కారను వ్యంగ్యము స్ఫురించుచున్నది. ఇచ్చట వ్యంగ్యము కాకుస్వరాక్షిప్తమై వాచ్యార్థ నిషేధము 
తోడనే భాసించుచున్నది. కాకు వున్న చోటం గూడా వాచ్యార్థము తరువాతనే వ్యంగ్యార్థము 
స్ఫురించుచో నది ధ్వనియే కాని గుణీభూత వ్యంగ్యము కాదు. 


సమాసోక్తి, ఆక్షేపము, అప్రస్తుత ప్రశంస మున్నగు నలంకారము లందు వస్తు 
వ్యంగ్యమును, రూపక తుల్య యోగితా దీపక నిదర్శనాదులం దలంకార వ్యంగ్యమును 
గోచరించుచుండుట నిజమే. అయ్యును అందు వ్యంగ్యములైన వస్త్వలంకారములచేం గాక 
వాచ్యములైన వానిచేతనే సౌందర్యాతిశయము కలుగుచుండుటచే నవి ధ్వనికింగాక 
గుణీభూతవ్యంగ్యమునకే లక్ష్యములగును. వస్త్వలంకారములును రసభావ రసాభాస భావా 
భాసాదులును అంగాంగి భావముచే నొండొంటిని వ్యంజితము లొనర్చునప్పుడొక సందర్భమున 


127 


ధ్వనియు నింకొక సందర్భమున గుణీభూత వ్యంగ్యమును తొ తోంచుట కవకాశముండును. 
అప్పుడు నిర్ణయము చేయు టెట్లని శంక కలుగవచ్చును. అవన్నియు నపరాంగములే యయ్యును 
అచ్చట వ్యంగ్యములైన వస్త్వలంకార రసభావాదుల చేతనే చమత్కారము కలుగుచుండుటచే 
నివి యుత్తమకావ్యములే యగునని జగన్నాథుండభిప్రాయపడియుందెను. 
ర్‌. ధ్వని - శేష వ్‌ 

శ్లేష యలంకారములలో నొకటి. శబ్దమునకు నానార్థ సంశ్రయత యున్నచో ననం 
గా శబ్ద మనేకార్థముల నొసంగుచో శ్లేషాలంకార మగును. ధ్వని యున్నచోటం గూడ మొదట 
వాచ్యార్థము పొసంగిన పిమ్మట నంతకంటె రమణీయతర మగు నర్థాంతరము స్ఫురించును. 


ఇది వాచ్య సామర్థ్యము చేతనే ఆక్షిప్తమగుచుండును. అయ్యును అర్థాంతర స్ఫూర్తి యుండును 
గావున శ్లేషకును దీనికిని భేద మేమను శంక కల్గును ఆ భేదము నిట్లు సూచించ వచ్చును. 


శ్లేష ప్రకృతము, అప్రకృతము, ప్రకృతాప్రకృతము అని మూండు విధములు. ప్రకృత 
న్లేషమున రెండర్భములును ప్రకృతములేయై యుండును. ఉదా! “ఓ నరస భూపాలా! నీ 
ధర్మములు పరిణత గుణభరితములును, నిరుపమ తరశా'స్తకలన నిర్నిద్రములునై యొప్పారు 
చున్నవి.” నీ ధర్మములు (ధనుస్సులు - రాజ్య ధర్మములు) పరిణత గుణ భరితములును 
(మిక్కిలి వంగి అల్లి త్రాళ్ళతోం గూడినవియు - పరిపక్వములైన సంధి విగ్రహాది గుణములతోం 
గూడినవియు) నై ప్రకాశించుచున్నవి అని అర్ధము. ఇందొక యర్థము . నరస భూపాలుని 
ధనుస్సులను రెండవది అతని రాజధర్మములను వర్ణించు చున్నది. రెండు నరస భూపాలునికి 
సంబంధించినవే కావున రెండును ప్రకృతములే. ఇచ్చట ధర్మములను విశేష్యమును పరిణత 
గుణాది విశేషణములును గూడ శ్లేషించుచున్నవి. 


అప్రకృత శ్లే శ్లేషముల రెండర్ధములును అప్రకృతములుగనే యుండును. ఉదా॥ “ఈ 
ప్రతాపరుద్రుండు శిరోగ్భహీత సన్మార్గ స్ఫురత్మటక సంపత్ములైన మహాకుల మహీభృత్తులతో 
సమానుండు.” శిరోగ్భహీత. - తలయందు (గ్రహింపంబడిన సాధుమార్గము కలవారును 
(శిఖములచే (గ్రహింపంబడిన నక్షత్ర మార్గము కలవియును) ప్రకాశింప. నలంకారముల 
సంపదగలవారును (ప్రకాశించు చరియల సంపద కలవియును) అగు మహాకుల- 
ఉన్నతకులము గల (హరిశ్చంద్రాది) రాజులలో (ఎత్తెన కులపర్వతములతో) సమానుండని 
యిందలి అర్థములు. శిరోగ్భహీత.... అను విశేషణ మందలి రెండర్భములలో నొకటి 


128 


హరిశ్చంద్రాది రాజులకును, మటౌకటి కులపర్వతములకును సంబంధించి యున్నవి. ఈ 
రెండు అ(ప్రకృతములే (రాజపర్వతములు) యయి యుండుటచే అప్రకృతశ్లేష ఇచ్చట 
కూడ విశేష్య (రాజకుల పర్వతములు) విశేషణములు (శిరోగ్భహీత) రెండును శ్లేషించుచున్నవి. 
ఇచ్చట విశేష్యములు శ్లేషించుట యైచ్చికమని పండిత రాయల అభిప్రాయము. 


'ప్రకృతా ప్రకృత శేషలో శిష్ట పదము లందలి యర్థములలో నొకటి ప్రకృతమునకును 
రెండవది అప్రకృతమునకు సంబంధించి యుండును. ఉదా॥ అరిదర కరుందును సుమనోవర 
భరణ ధురీణుండును లక్ష్మీస్థిరవాస భాసురుండునునై నరసభూపాలుం దాది నరసింహుం 
డనంబ్రైకాశించు చున్నాడు. నరస భూపాలుండు శత్రువులకు భయము కలిగించు వాం 
దును, పండిత శ్రేష్ణులను భరించుటయందు సమర్భుండును, రాజ్యలక్ష్మికి స్థిరమైన నివాసమునునై 
ప్రకాశించుచున్నాడు. ఇది ప్రకృతార్థము. నరసింహమూర్తి చక్రము శంఖము కరము లందు 
గలవాడును, దేవతల ప్రభువైన యింద్రుని రక్షించుట యందు సమర్ధుండును, లక్ష్మీదేవి 
స్థిరమైన నివాసమునునై ప్రకాశించు చున్నాడు. ఇది అఫ్రకృతార్థము. ఇట నర్ధములు 
ప్రకృతా ప్రకృతములు రెండింటికి సంబంధించిన వగుటచే నిది ప్రకృతా ప్రకృత న్లేష ఇందు 
విశేషములే కాని విశేష్యములు (నరసింహుడు ఆదినరసింహుండు) న్లేషించి యుండలేదు. 


“ప్రతాపరుద్రుని క్షోణీపాణీగ్రహోత్సవమును విని రాజులంగుష్టముతోం బాదపీరిని 
గీరుచు నతానను లైరి” అను దానియం దర్ధశక్తి మూలమైన ధ్వని యున్నది. (ప్రతాపరు(ద్రు 
డు రాజ్యాఖభిషిక్తుందు కాంగానే యితర రాజులు భయ విషాదాదులను బొందిరను వస్తువిచ్చట 
వ్యంగ్యమగుచున్నది. ఇచ్చట శబ్దముల కనేకార్థత్వము లేదు. అనగా, శ్లేషించుట లేదు. 
అయ్యునురమ్య తరమైన అర్భాంతరము స్ఫురించుచున్నది. దీనిని ప్రతిభచే గ్రహింప వలయునే 
కాని నిఘంట్వాదుల సాహాయ్యముచే గ్రహింప వీలులేదు. శ్లేషయున్నచోట నిఘంట్వాదుల 
సహాయమున రెండర్ధ్భముల నెవ్వరైన (గ్రహింపవచ్చును. అందుచే నర్ధశక్తి మూలధ్వనిశ్లేష 
యని భ్రమించుట కవకాశము లేదు. 


శబ్దశక్తి మూల ధ్వనిలో నట్టి అవకాశమున్నది. “జగత్పతియు రాజ మౌళియు నగు 
రుద్రదేవుడు విజితారి పురు(డును మూర్తి విలస త్సర్వమం గళుండునై ప్రకాశించుచున్నాడు.” 
ఇందు శబ్దశక్తి మూలధ్వనియున్నది. జగత్సతియు రాజడ్రేష్టుందునగు ప్రతాపరుద్రుడు 
జయింపబడిన శత్రువుల పురములు గలవాండును, మూర్తియం దొప్పారు సకల శుభములు 


129 


గలవాండునై జయింపంబడిన త్రిపురములు గలవాండును మూర్తియం దొప్పారు పార్వతి గల 
వాండునునై జగన్నాయకుండును చంద్రశేఖరుండునగు రుద్రునివలెం ప్రకాశించుచున్నాండని 
యిందుపమాలంకారము ధ్వనించుచున్నది. ఇందన్ని శబ్దములకును రెండర్ధ్భములున్ఫవి. 
విశేషణములు రెండును శ్లేషించుచున్నవి. దీనిని “విజితారి పురుండును. మూర్తి 
విలసత్సర్వమంగళుందును, రాజమౌళియునగు (ప్రతాపరుద్రుడు రుద్రునివలెం (బ్రకాశించు 
చున్నారొడని చెప్పినచో శ్లేషాలంకార మగును. ఇచ్చట విశేషణములే కాని విశేష్యములు 
శ్లేషించుట లేదు. మటియు రుద్రునివలె అని యుపమాలంకారము వాచ్యము చేయబడినది. 
ప్రకృతా ప్రకృత శ్లేషలోని విశేషణములు మాత్రమే శ్లిష్టములై యుండ నర్ధశక్తి మూలధ్వనిలో 
విశేషణ విశేష్యములు రెండును శ్లిష్టములై యుండును. శ్లేషలో నలంకారముగాని వస్తువుగాని 
వాచ్యమై యుండ నర్ధశక్తి మూలధ్వనిలో నవి వాచ్యములు కాక వ్యంగ్యములై యొప్పారును. 


ప్రకృత శ్లేషయందును, అప్రకృత శ్లేషయందును రెండర్భములును ప్రకృతములే 
యగుటచే వానిని అభిధాశక్తియే బోధించును. అచ్చట ప్రకరణ నియమముండదు. 
ప్రకరణాదులచే నెచ్చట నొక యర్థము ప్రకృతముగను మజొక యర్థ మప్రకృతముగను దో 
చునో అట్టిచోట శబ్దశక్తి మూలధ్వని యగును. ఉదాహరణమునకు రాఘవ పాండవీయమును 
తీసికొందము. ఇందు ప్రతి పద్యమునకు రెండర్ధములుండును. ఒకటి భారతపరమైనది; 
వేటొకటి రామాయణ పరమైనట్టిది. భారతార్థమును గ్రహించునప్పుడు రామాయణార్థముతోం 
(బ్రసక్తియే లేదు. అట్లే రామయణార్థమును గ్రహించునప్పుడు భారతార్థముతోం (బ్రసక్తి యుండదు. 
దేనిని గ్రహించునప్పుడా యర్థము నభిధాశక్తియే బోధించును. అచ్చట శబ్దమాత్ర సామ్యమే 
గోచరించును. అందుచే నచ్చట శ్లేషయేకాని ధ్వని కాదు. వసుచరిత్రమునందు6 గూడం 
బెక్కుపద్యములకు రెండర్ధ్భములు స్ఫురించును. అందొకటి ప్రకృతార్ధమును బోధించును. ఆ 
ప్రకృతార్థ బోధనకొబకు వ్యంజనాశక్తి తప్పని సరియగును. ఏలయన వాచక శబ్దమునకు 
సంయోగాదులచే నొక్క యర్థమే నియమితమైయుండును. ఈ విషయమున మమ్మటుండు 
“అనేకార్థకమైన శబ్దమునకు సంయోగాదులచే వాచకత్వము నియంత్రితమై యుండ 
నర్థాంతరమును (అవాచ్యార్థమును) వ్యంజనయే బోధించు”నని చెప్పియున్నాండు. * అందుచే 


+ అనేకార్థస్య శబ్దస్య వాచకత్వేనియంత్రితే 
సంయోగాద్వ్యై రవాచ్యార్థ ధీకృద్వ్యావృతిరంజనమ్‌. 


130 


నట్టియెడ. ప్రకృతా ప్రకృత శ్లేష కాక అర్థశక్తి మూలధ్వనియే యని చెప్పవలయును. 
ధ్వన్యాలోకము ననుసరించి అ'ప్రకృతార్థమును గూడ నభిధయే బోధించును. ఆ మతమున 
శబ్దశక్తి మూలాలంకార ధ్వనియే కాని శబ్ద శక్తి మూలవస్తు ధ్వని లేదు. అందుచే వసు చరిత్ర 
యందున్నది శ్లేషయే కాని ధ్వని కాదు. కాని అట్టియెడ విశేష్యశ్లిష్టత్వాశ్లిష్టత్వములను బట్టి 
అది శ్లేషయో ధ్వనియో నిర్ణయింపవచ్చును. 

శ్లేషయందు రెండర్భములును ప్రకృతములును వాచ్యములును అగుటచే అందవి 
విధి రూపములో నిషేధ రూపములో అయి యుండును. ధ్వనియందు వాచ్యము విధిరూపమున 
నుండ వ్యంగ్యము నిషేధ రూపమున నుండవచ్చును. అది నిషేధరూపమున నుండ నిది 
విధి రూపమున నుండవచ్చును. 

రసధ్వనిలో శ్లేషకు ప్రసక్తియే లేదు. రసమెప్పుడును వ్యంగ్యముగనే యుండును 
గాని వాచ్యముగా నుండదు. విభా వానుభావాదుల సమ్యగ్వర్ణనముచే రసము ప్రతీయ 
మానమగును. అందు శబ్దమునకు రెండర్థములను గల్పింపవలసిన పని లేదు. 


న్లేషయం దర్థక్షేశమే కాని చమత్కార ముండదు. వ్యంగ్యము నందు గూడం గ్లేశ 
మున్నను చమత్కారము పుష్కలముగా నుండును. ఒకటి అంగము, రెండవడదంగి. ఒకటి 
అలంకారము. రెండవ దలంకార్యము. రెండును భిన్నములు. 


ర్‌. గుణరీతి వృత్తాది సోపానము 


క్షే గుణములు : 


కావ్యమునకు శబ్బార్ధములు శరీరము. రసమాత్మ. గుణాలంకారములు వరుసగా 
నంతర్భహి స్సౌందర్య సంవర్థకములు. శౌర్య ధైర్యాది గుణములాత్మ ధర్మములైనట్లే మాధుర్యాది 
గుణములు రసధర్మములు. లసములకును గుణములకును అవినాభావము. అనంగా రస 
మున్నచోట గుణములును గుణములున్నచోట రసములును ఉండును. గుణముల స్వరూప 
స్వభావములను నిర్వచించు విషయమునను సంఖ్యను నిర్ణయించు విషయమునను మత 
భేదములున్నవి. భరతుండు నాట్య శాస్త్రమున తొలుత దోషములను వివరించి వానికి 
విపరీతములే గుణములని చెప్పెను. అగ్ని పురాణము కావ్యమున కధిక శోభ కలిగించునవి 
గుణములని నిర్వచించి శబ్దమునకు శోభ గూర్చునవి శబ్ద గుణములనియు, శబ్ద ప్రతిపాదితమైన 
వస్తువునకు శోభ గూర్చునవి అర్థగుణములనియు, శబ్దార్థములు రెండింటికి శోభగూర్చునవి 
ఉభయగుణములనియు తెల్పియుండెను. దండి విశిష్ట రచన గల పదావళికి గుణములు 
ప్రాణముల వంటివని తెల్పి యందుంగొన్నిటిచే వైదర్భీరీతియు కొన్నిటిచే గౌడి రీతియు 
నేర్చడునని వ్యక్తము చేసెను. వామనుడు కావ్య శోభాకరములైన ధర్మములు గుణము 
లనియు౯ దదతిశయహేతువు లలంకారము లనియు నందు గుణములు నిత్యము లనియు 
నలంకారము లనిత్యము లనియు వెల్లడించెను. మమ్మటుండు శౌర్యాదు లాత్మకువలె రసమున 
కుత్మర్నా పాదకములై స్థిరముగా నుండు ధర్మములు గుణములని విశదీకరించెను. లోకమున 
ఈ రచన మధురము, ఈ రచన ప్రసన్నము అను వ్యవహారముండుటచే మాధుర్యాది గుణములు 
రచనా ధర్మములని భావింపనక్కరలేదు. అవి రసధర్మములే. రసధర్మము రచన 
యందారోపింపంబడుటచే నట్టి వ్యవహార మేర్చడినది. 


గుణము లెన్నియను విషయమునం గూడ మత భేదములున్నవి. భరతుండు 
నాట్యశాస్తమున పదిగుణములను బేర్కొని వానికి లక్షణము లొసంగెను. భామహుండు 


132 


దశగుణములను బేర్కొన్నను అందు మాధుర్యము, ఓజస్సు, ప్రసాదము అను మూండే 
ముఖ్యములని తెల్పెను. దండి పది గుణములను గ్రహించి వానిలోం గొన్నింటితో వైదర్భీ 
రీతియుం గొన్నింటితో గౌడీ రీతియు నేర్చడునని వ్యక్త పటిచెను. వామనుండు కూడ దండి 
గ్రహించిన పది గుణములను గ్రహించి శబ్దార్థ భేదములచే వాని నిరువది గావించెను. ఇతం 
డును గుణముల చేతనే రీతులేర్చడునని యభిప్రాయపడెను. అగ్ని పురాణము శబ్ద గతములు 
అర్థగతములు ఉభయ గతములు అని గుణములను వివరించి శ్లేషాదులతో మణికొన్నిటిని 
గలిపి మొత్తము పందొమ్మిదింటిని పేర్కొనెను. ఆనందవర్ధనుండు భామహునివలె మాధు 
ర్యౌజః ప్రసాదములను మూండు గుణములనే గ్రహించి అవి రస ధర్మములని నిర్ణయించెను. 
మమ్మటుండు కూడ పై మూందే గుణములనియు, నితర గుణములు కొన్ని వానిలోనే 
అంతర్భవించుననియు, కొన్ని దోష త్యాగము వలననే సరిపడుననియు, కొన్ని దోషత్వమునే 
భజించుననియుం దెల్పెను. విద్యానాథుడు అర్ధగుణములుండవని తెల్పి భోజుండు చెప్పిన 
యిరువది నాలుగు శబ్దగుణములను మాత్రమే (గ్రహించెను. పీయూషవర్నుండు గుణము 
లెనిమిదేయని తెల్పెను. అతండు కాంతిని శృంగార మందును, అర్థవ్యక్తిని ప్రసాదమునందును 
అంతర్భవింప జేసెను. జగన్నాథుండు మాధుర్యౌజః ప్రసాద గుణములు మూండింటినే గ్రహించి 
సామాజికుని చిత్తమందుం గలుగు ద్రుత, దీప్తి, వికాసము అను చిత్తవృత్తులే క్రమముగా నా 
గుణములగు ననియు ఆయా గుణములతోంగూడిన రసము జర్వణము చేయుటవలన నా 
చిత్తవృత్తులేర్పడుననియుం దెలిపెను. భట్టుమూర్తి నరస భూపాలీయమున నర్వ 
విషయములందు ప్రతాపరుద్రీయమునే అనుసరించినను గుణముల విషయమున మాత్రము 
దాని ననుసరింపక వామనుండు చెప్పిన పది గుణములనే పేర్కొని లక్షణము లొసంగెను. 
అతందే కాదు పలువురు లాక్షణికులు వామనుండు చెప్పిన శబ్దార్థ గుణములు అసంకీర్ణములై 
లక్ష్య లక్షణ సమన్వితము లగుటచేం గాంబోలు వానినే గ్రహించి అనుసరించుటయో, 
ఖండించుటయో కావించి యుండిరి. 


గుణములు పదియని చెప్పినవారు కూడా వానిని నిర్వచించుటలో భిన్నాభిప్రాయములు 
ప్రదర్శించిరి. శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సౌకుమార్యము, సమత, అర్థవ్యక్తి, ఉదారత, 
కాంతి, ఓజస్సు, సమాధి అనునవి యా పది గుణములు. 





133 


1. శ్లేషము : సంధిని గూడి పదములొకే పదముగా నొప్పారినచో శ్లేషము. సంధిని 
గూడుట వలననే కాక యేకస్థానీయములగు వర్ణములధికముగా నుండుట వలన ఏకపదముగా 
భాసించునప్పుడు కూడా శ్లేషమే. దీనిని విద్యానాథుండు శిష్ట పదత్వ మనియు వామనుండు 
మస్ఫణత్వ మనియు జెప్పియుండిరి. 

ఉదా॥ “ఆలావణ్య మగణ్య, మాగుణగణం బవ్యాజ, మాతేజ ము 

ద్వేలం, బావినయం బమేయతర, మావీర్యం బనిర్వాచ్య మా 
యాలాపం బతిసత్య, మావితరణం బాశాంత విశ్రాంత, మా 
శీలం బార్జవయుక్త,మెన్నందరమే శ్రీనారసింహాధిపున్‌”. 


2. ప్రసాదము : (ప్రసిద్ధార్థములైన పదములతో గూడి యుండుట ప్రసాదము. 
ఎచ్చట పదములు ర్సుటిత్యర్థ సమర్పకములై యుండునో అచ్చట ప్రసాదగుణ ముండును. 
వామనుడు బంధ శైథిల్యము ప్రసాదమని నిర్వచించి అది ఓజోగుణ మిశ్రితమై యుండవలెనని 
తెల్పెను. 

ఉదా॥ “ముంగిట పెన్నిధాన, మిలుముందట కల్పక, మర్ధికోటి ముం 

గొంగుంబసిండి, చెంగటన కూడిన బంగరు కొండ, దొడ్డిలో 
నంగలకామధేను, వదనం బెరయీగలు లేని చొక్కపుం 
దంగేటిజున్ను నీవితరణంబు నృసింహ నృపాల శేఖరా”. 


8. మాధుర్యము క వాక్యమునందలి పృథకృదత్వము మాధుర్యము. దీర సమాసములు 
లేకుండ సరసములైన పదములను గూర్చుచో మాధుర్య గుణ మొప్పారును. సరసములైన 
వాక్కులు గలిగియుండుట మాధుర్యమని దండి గావించిన నిర్వచనము. 


ఉదా॥ “పంకజపాణి శంఖ పరిభావక కంధర తల్లి యేలొకో 
సంకులు గట్టె నంచుం గులశైల సుతాగ్రణి ప్రాయంధద్రోచిర 
త్నాంకిత హారముంప బరువానునో బిడ్డకివేల కర్మశా ' 
లంకృతులంచు హల్లక కలాపము లుంచు నదీలలామయున్‌”. 


4. సౌకుమార్యము : సుకుమారాక్షత ప్రాయమైనది సౌకుమార్యము. సుకుమారత్వ 
మనంగా సానుస్వార కోమల వర్ణత్వము. “అరయంగ బొట్టు పిఖుందల నరుదగునది 


పు 


134 


'సౌకుమార్యమగు” నని నరసభూపాలీయము. అనిష్టు రాక్షర ప్రాయమైనది మాధుర్య మని 
దండి నిర్వచనము. అర్థమునందపారుష్యము కూడా సౌకుమార్యమే. 


ఉదా॥  “చెందొవ విందు మందువలెం జిందు రుచిం దగ జందనంబువె 
చ్చందన మొందు, నిందుముఖి చందము డెందమునం దలంప నీ 
యందము నందె నందనమునందు మిళిందము పొందు పొందికం 
జెందె, నృసింహ! కౌంగిటను జేర్చుము, ముందుగ మందగామినిన్‌” 


ర్‌. సమత : నాల్గు పాదములందు లలితమగు నర్థము కాని శబ్బబంధము కాని 
యొకే విధముగాం గూర్చంబడుచో నది సమత. వైషమ్యము లేకుండం జెప్పుట సమతయని 
ప్రతాపరుద్రీయము. మార్గాభేదము (అనంగా మొదట నుపక్రమించిన మార్గమునే తుది దాం 
క విడువకుండుట) సమత యని వామనుండు, అవిషమ బంధత్వము సమత యని దండి 
నిర్వచనము, విద్యానాథుని నిర్వచనము నిదియు నొక్కటే. | 


ఉదా ॥ శరవేగములు లేవె చలయంత్ర పాఠీన 
పాటన క్రియకు నేర్చడవు గాక 
చాతుర్యములు లేవే శారదా భండార 
చోరకార శ్రీకి జొరవుగాక” 


6. అర్థవ్యక్తి : సంపూర్ణ వాక్యత్వ మర్ధవ్యక్తి. అర్థ ప్రతిపాదనమున వాక్యము 
నిరాకాంక్షమై పరిపూర్ణమై యుండుట అర్థవ్యక్తి యగును. అర్ధమునననేయత్వ మర్థవ్యక్తి 
యని దండి. దీని కర్థదీపన మనియు మణియొక పేరు. 


ఉదా॥ “నరసభూపాలా! లోకమునందలి యేనుంగుల నన్నిటిని ఐరావత 
సదృశముగను, గుజ్బములనెల్ల నుచ్చైశ్రవ స్సదృశములుగను, చెట్ల నెల్ల గల్బవృక్ష 
సదృశములుగను, నదుల నెల్ల గంగా సదృశములుగను, జేసి స్వర్గ సృష్టికి బతిసృష్టి చేయు 
కీర్తి కౌశిక గోత్ర పావనుండవైన నీకే తప్ప నన్యనృపులకు6 దగునా?” 


7. బెదార్యము : వికటాక్షర బంధత్వ మౌదార్యము. ఇది యున్నచోట పదవిన్యాసము 
నర్తన బుద్ధి నుత్సాదించుచు నాయా యర్థముల స్ఫురింప జేయుచుండును. ఉత్కృష్ట 





135 


గుణములతోం గూడిన వాక్కు గలిగి యుండుట యుదారత యని దండి కతిపయ సంయుక్తాక్షర 
వితత మౌదార్య మగునని నరసభూపాలీయము. 


ఉదా॥ లలితంబులగు మట్టియల చప్పు డింపార 
నంచకై వడి నడ నల్ల వచ్చి” 


8. కాంతి : అత్యుజ్ఞ్వల బంధత్వము కాంతి. *విమల విచితాయత వర్ణావృత్తులు 
గల యతిమృదు బంధంబు కాంతియగు” నని నరసభూపాలీయము. దండి దీనిని లౌకికార్టా 
శ్రయణత్వమని నిర్వచించెను. ఇది లేనిచోం గవి కావ్యము పురాతన చిత్రస్థానీయ మగును. 


ఉదా॥ “ననయమ్ము వానిం గన్న నయమ్ము గల యింతి 
ననయమ్ముం దాల్చు వానన్నం దెగడి” 


“నన + అమ్ము + వానిన్‌ = మన్మథుని; వాని + అన్న = వానన్న లక్ష్మీదేవిని 
సతతము దాల్చు కృష్ణుని యన్నమయైన బలరాముం దిరస్మరించి” యని కీర్తుల వర్ణనము. 


9. ఓజస్సు : “విలసిత సమాస భరితోజ్ఞ్వల బంధం బోజమయ్యె” నని 
నరసభూపాలీయము. సమాసభూయస్త్వ మోజమని ప్రతాపరుద్రీయము. దండికూడ దీనినిట్లే 
నిర్వచించెను. వర్గాక్షరమునందలి ప్రథమ తృతీయ వర్ణములు వరుసగా ద్వితీయ చతుర్ధ 
వర్ణములతోం గలసినను (చృగ మొద.) రేఫయోగము కాని తుల్యాక్షర యోగము కాని 
(ర్క-క్క-ర్త-త్త) టవర్గాక్షరముల కాని శష వర్ణములు కాని దీర్భ సమాసములు కాని యున్నను 
గాధబంధమైన ఓజోగుణ మేర్చడునని మమ్మటుండు. 


ఉదా! . “రాజమాత్రుండె వసుధాధిరాజ్యమకుట 
నికట వికట మహానిల నికర సుకర 
మధుకర కరంబి తాంఘ్రి పద్మ ద్వయుండు 
సరస గుణహారి యోబయనరసశోౌరి” 
10. సమాధి : అన్య ధర్మముల నన్యత్ర ఆరోపించుట సమాధి. “అన్యగుణంబులు 
వేటొక్కటిపై నలరింప సమాధియయ్యె” నని నరస భూపాలీయము. దండి కూడా సమాధికీ 
నిర్వచనమే యొసగి యుండెను. వామనుం డారోహావరోహక్రమము సమాధియని దెల్పెను. ' 


136 


ఆరోహమన గుర్వక్షరములును అవరోహమన లఘ్వుక్షరములును అధికముగా నుండుట. 


ఉదా! “అలబలీంద్రుని చేత నడుగు వెట్టంగ నేర్చి 
ధారాధరము చేత నీరు మోసి 
ధరణింబ్రోది వహించిన దాన కన్య 
సకల యాచక బాంధవుల్‌ సంతసిల్ల 
నీకరగ్రహణావాప్తి నెరసె నౌర 
వైరి గజసింహ ! యోబయ నారసింహ.” 


ఇట నడుగు పెట్టుట, నీరు మోయుట అనునవి క్రమముగా బలికిని మేఘమునకును 
సంబంధించిన ధర్మములు. ఇవి దానకన్యయం దారోపింపంబడినవి. వామనుని లక్షణమునకీ 
క్రింది పద్యమును లక్ష్యముగాం జూపవచ్చును. 


“ఆ మందిడి యతం డరిగిన 

భూమీసురుండరిగెం దుహిన భూధర శృంగ 

శ్యామల కోమల కానన 

హేమాధ్య దరీ ర్ఫరీ నిరీ క్షాపేక్షన్‌” 
2. రీతులు: 
విశిష్టమైన పదరచనకు రీతి యని పేరు. దేశమందలి యన్ని ప్రాంతముల వారును 
ఒకే విధముగా పదరచన కావింపరు. అది వారి వారి అభిరుచుల నాశ్రయించి యుండును. 
స్థానభేదముచే రీతులు మాజుచుండును. గావున నాయాస్థానములను లేక దేశమును బట్టి 
రకల నామము లేర్చడినవి. భామహాననికి పూర్వము వై వైదర్శి, గౌడి అధమమని భావింప 
బడుచుందె ననియుం తెలియుచున్నది. భామహుం డీయుత్త మాధమ భేదము నంగీకరింపక 
వక్రోక్తి యున్నచో నేరీతి యైనను గ్రహింపందగినదే యని వాక్రుచ్చెను. దండి రీతికి బదులు 
మార్గము, వర్మము, అను శబ్దములను వాడి యుండెను. అతండు వైదర్భి, గౌడి అను రెండు 
మార్గములనే గ్రహించి అవి గుణములచే .నేర్పడుననియు, నలంకారములు కావ్య 
సౌందర్యమును పెంపొందించు ననియు వాక్రుచ్చెను. రుద్రటుండు లాటీయ' యను నాల్గవ 
రీతిని'కూడ పేర్మొనెను. . భోజుండు. సరస్వతీ కంఠాభరణమున ఆటు రీతులను. వివరించెను. 





137 


అతండు రుద్రటుండు చెప్పిన నాలుగు రీతులకు మాగధి, అవంతి అను వానిని గూడ కలిపెను. 
శారదాతనయుండు ప్రతిపురుషుని బట్టియు (బ్రతివచనమును బట్టియు రీతులు 
భేదిల్లుచుండుననియు, కొందజవి నూటైదు విధములని తెల్పినను ప్రధానముగ నాల్గింటిని 
మాత్రము అంగీకరింప .వచ్చుననింయు దెల్పెను. గ్రంథ కర్తలను బట్టి రీతులేర్చడునని 
అతని యభిప్రాయము. కాని అది పొరపాటు. ఏలయన రీతులు రసానుకూలముగా 
నుండునే కాని కర్తలను బట్టి ఏర్పడవు. విద్యానాథుండును నరసభూపాల కర్తయు 
వామనమతము ననుసరించి మూండు రీతులనే (గహించిరి. 


రీతి మతమును మొదట నెల్వరించినవాండు దండియే యైనను హేతువాద బలముతో 
దానిని సిద్ధాంతీకరించినవాండు వామనుందే. అతండు విశిష్టమైన అనంగా గుణసహితమైన 
పదరచనయే రీతి యనియు, సన్నని దారములచే రజ్జు వేర్చడునట్లు గుణముల సముదాయముచే 
రీతి యేర్చడు ననియు, నదే కావ్యాత్మ యనియు నభిప్రాయపడెను. అతని మతమున 
రసమునకుంగాక రీతికే ప్రాధాన్యము. ఆనంద వర్ధనుండు రీతివాదము నంగీకరింపక 
కావ్యమున కాత్మ వస్త్వలంకార రసరూపమైన ధ్వనియే యనియు శౌర్య ధైర్యాదిగుణము 
లాత్మ ధర్మము లైనట్లు మాధుర్యాది గుణములును వానిచే నేర్పడు రీతులును గూడ రస 
ధర్మములే యనియు వివరించెను. అతండు రీతిని సంఘటన యని పేర్కొని యది 
సాధారణముగా రసమును బట్టియే యుండినను ఒక్కొక్కప్పుడు వక్షృ వాచ్య ప్రబంధముల 
యౌచిత్యమును బట్టియు ఏర్పడు చుండునని తెలిపెను. ఇచ్చట వక్చవాచ్య ప్రబంధముల 
యౌచిత్యమనంగా వాని నాశ్రయించిన రసములని భావము. వక్తయనగా నాయకుండదు. 
వాచ్య మనంగా వర్ణనీయ విషయము. ప్రబంధమనంగా కావ్యభేదము, నాయకులను, వర్ణనీయ 
విషయములను, ఆయా కావ్యభేదములను ఆశ్రయించిన రసముల కనుకూలముగా సంఘటన 
యుండవలెనని తాత్పర్యము. పాశ్చాత్యులలో గూడ డెమిట్రియన్‌ ముర్రే మొదలగువారు శైలి 
(50/10) వక్త్ర వాచ్యముల ననుసరించి యుండునని దెల్పియుండిరి. కేశవమి(థశుండు కూడ 
రీతులు తత్తద్ర సోపకారములై యే యుండవలయునని సూచించెను. : పింగళి సూరన్న “రస 
భావములకు నర్హంబుగ వైదర్భి మొదలైన రీతు లిమ్ముగ నమర్చి” యనునప్పుడు రీతులు 
రసభావానుకూలములుగనే యుండవలెనని భావించెను. కాని కొందటు ప్రబంధ కర్త 
లాంధ్రమున నక్షృ వాచ్య ప్రబంధౌచిత్యముల కనుగుణముగా రీతులను సంఘటించి 


10 


138 


యుండలేదు. వారు వానితో సంబంధము లేకుండగనే యన్ని సందర్భము లందును దీర్ణ 
సమాసములను వాడి యుండిరి. కొందరు రౌద్రాదుల సందర్భమునగూడ సమానమైన 
రీతినే ప్రదర్శించిరి. ఇట్టి రచన అలంకారిక మతమును బట్టి దోషమే యగును. అచ్చటి 
యాయా రీతు లాయా రసములను వ్యక్తము చేయ సమర్థములై యుండకపోవుటయే యందుకుం 
గారణము. 


విద్యానాథుడు ప్రతాపరుద్రీయమున గుణాళశ్లిష్ట పద సంఘటనయే రీతి యని 
చెప్పినను అది రసానుకూలమై యుండవలెనని నిర్దేశించి యుండలేదు. దండి వామనులు 
గుణరీతి.వాదముల నంగీకరించిన వారే కాని రస ప్రాధాన్య వాదులు కామిచే గుణములను 
గాని వానిచే నేర్చడు రీతులను గాని రసములతో మేళవించి యుండలేదు. కాని రసధర్మములైన 
గుణములును వానిచే నేర్పడు రీతులును రసానుగుణములుగనే యుండుట యుక్తము. 


వైదర్శ్భి, గౌడి, పాంచాలి అని రీతి మూండు విధములు. బంధ పారుష్య రహితయు 
శబ్ద కాఠిన్య వర్దితయు. నాతిదీర్హ సమాసియునగు రీతి వైదర్భి, ఈ రచన యందు సమాసము 
లుండనే యుండవు. ఉన్నను నాతిదీర్ణములుగా నుండును. 


ఉదా॥ “ఆడుదానియెదుట - నదిగాక యేలిక 
రాణియెదుట నమరవాణి తనకు 
నసిగ రాని వెలితి సర్వంసహాపతి 
యెదకు వాండికత్తి పదను కోంత”. ఆంధ్రపురాణము. 
ఇందు బంధ పారుష్యముగాని, శబ్ద కారిన్యము కాని, దీర్ణ సమాసములు గాని 
లేమిచే నిది వైదర్భీరీతి. పరుషాక్షరములతోడను దీర్హ సమాసములతోడను గూడిన రీతి గౌడి. 
ఇది ఓజః కాంతి గుణములచే నేర్చడును. 


ఉదా॥ _ అంభోరాశి గభీర ! యోబయ నృసింహా! నిరణోదస్తదో 
స్పంభోత్తంభిత జృంభితాసి లతికా సంరంభ సంభావనా 
దంభానర్గళదుర్గ దుర్గమ మదోద్యద్దుష్ట ధృష్టారిరా 
ట్భుంభ చ్భుంభ నిశుంభ సంభమ హర స్ఫూర్తిన్‌ విదంబించురా” 


139 


ఇది పరుషాక్షరబంధముతోడను, దీర్ణసమాసముల తోడను గూడి యుండుటచే గౌడి. 
వైదర్భీ గౌడీ రీత్యుభయ లక్షణములను అనంగాం గొంత మృదు రచనయుం గొంత పరుష 
వచనయుం గలది పాంచాలి. 


ఉదా॥ చేసెడి చేంతలందుం గవిసింహుని దీవన లూంత మీయంగ 
వ్రాసెడి ప్రాంత లందు నృప వల్లభు నాదృతి మూదలింపంగా 
జేసెను నన్నిభట్టు రస సింధు మహాంధ్ర కవిత్వ రాజ్యమున్‌ 
వ్రాసెను రాజ రాజు గుణవత్సరిపాలన కావ్యబంధమున్‌.” 
ఆం(ధ్రపురాణము. 


ఇందు (ప్రథమార్థమున మృదు బంధముతోం గూడిన వైదర్శియు ద్వితీయార్థమున 
పరుషబంధముతోం గూడిన గౌడియు, గలసియుండుటచే నిది పాంచాలీరీతి. 


ప్రతాపరుద్రీయము శృంగార కరుణము లతిసుకుమారము లనియు, రౌద్ర బీభత్సము 
బత్యద్భటములనియు, హాన్య శాంతాద్భుతములు కించిత్సుకు మారములనియు, 
ఏరభయానకము లీషత్రాధములనియు నాయా రసముల స్వభావములను దెలిపియుండెను. 
దీనిని బట్టి శృంగార కరుణములకు వైదర్శ్భీరీతియు, రౌద్ర బీభత్సములకు గౌడీరీతియు, దక్కిన 
రసములకు పాంచాలీరీతియు మిక్కిలి యనుకూలములుగా నుండునని భావింప వచ్చును. 
8. వృత్తులు : 

వ్యవహారమే వృత్తియని అభినవగుప్తుడు నిర్వచించెను. వ్యవహార మనంగా నాయికా 
నాయకాదుల వ్యాపారము. సరస్వతీ కంఠాభరణ వ్యాఖ్యలో రత్నేశ్వరుండు కూడ “చిత్తమునకు 
వికాసవిక్షేప వికాసములు కలిగించు వ్యాపారమే వృత్తి” యని నిర్వచనము కావించెను. ఈ 
వ్యాపారము శబ్దాశ్రితము అర్థాశ్రితము అని రెండు విధములు. శబ్దాశ్రిత వ్యాపారము శబ్దవృత్తి. 
అర్థాశ్రితమైన దర్ధ వృత్తి. శబ్దవృత్తి - అభిధాదివృత్తులు, ఉపనాగరికాది వృత్తులు అని రెండు 
విధములు. వీనిలో అభిధాది వృత్తులు ధ్వని సోపానమున వివరింపంబడినవి. ఉపనాగరికాది 
వృత్తు లిప్పుడు వివరింపంబడును. 


ఉద్భటునసుసరించి ఉపనాగరిక, పరుష, గ్రామ్య లేక కోమల అనునవి మూం 
డును ఉపనాగరికాది వృత్తులు. ఇవి మొదట అనుప్రాసము నాశ్రయించి యుండెను. ఇచ్చట 


140 


వృత్తి అనంగా నియతములైన వర్ణములందుండు రసవిషయ వ్యాపార మని యర్థము. రుద్రటుని 
మతము ననుసరించి మధుర, పరుష టప్రొఢ, లలిత, భద్ర అని వృత్తులైదు విధములు. 
మమ్మటుండుదృటుండు చెప్పిన మూండు నాగరికాది వృత్తులను వామనాదుల వైదర్శ్భి గౌడీ 
పాంచాలీరీతులలో నంతర్భవింపం జేసెను. అభినవ గుప్తండు రీతులు గుణములందే 
పర్యవసించు ననియు వృత్తిరీతులు గుణవ్యతిరిక్తములు కావనియుం దెలిపి ఆనందవర్ధనుం 
డంగీకరించిన మాధుర్యము ఓజస్సు ప్రసాదము అను మూండు గుణములలోనే రీతివృత్తు 
లంతర్భవించునని పలికెను. గుణములు శబ్దాశ్రితములు; రీతులు గుణసమష్టి రూపములు. 
రీతులవలె ఉపనాగరికాది వృత్తులును శబ్దాశ్రితములే అగుటచే నా రెండును అభిన్నములే 
యనుటకు సందేహింప నక్కజలేదు. జగన్నాథుడు కూడ పండితులు రీతినే వృత్తియని 
వ్యవహరింతురనియు, వాని నిర్మాణమున కవులు మిక్కిలి శ్రద్ధ వహింపవలెననియుం దెలిపెను. 
అందుచే నాయా రసములకుం దగినట్లుగా కావ్యముల నిరూపింపంబడు మాధుర్యాది 
గుణములందే రీతులును ఉపనాగరికాది వృత్తులును అంతర్భవించునని చెప్పవచ్చును. 


అర్థవృత్తులు : ఇచ్చట నర్ధృమనంగా నభిధేయము కాదు. దానికి రసమని కాని 
రసవంతమైన కావ్యఘట్టమని కాని యర్థము చెప్పవలయును. వృత్తియనంగా వ్యాపారము 
కావున అర్థవృత్తి యనంగా రసోచితమైన వ్యాపారమని తెల్లమగును. అభినవగుప్తుండు కూడ 
“రసోచిత ఏవ చేష్టా విశేషః వృత్తి” అని నిర్వచించి యుండెను. కావ్యములందు నాయకాదులు 
రసానుకూలముగాం జేయు వ్యాపారమే (4౦101) వృత్తి. అది రీతివలె రచనాశ్రయము 
కాదు. నటనాశ్రయము, రీతివృత్తులకు మజొక భేద మేమన వృత్తులు నాట్యాశయము 
లగుటచే సాక్షా ద్రసోపస్మారకములు రచనాశ్రయములును గుణసమష్టి రూపములు నగు 
రీతులట్లుగాక పరంపరగా రసోపస్మారములు ఏలయన అవి వృత్తులను స్ఫుటీకరించి తద్ద్వారా 
రసోపస్మారము లగును. రీతులు వాచికాభినయ రూపములు; వృత్తులాంగికాభినయ 
రూపములు వాచికొభినయముతోం గూడిన ఆంగికాభినయమే అనంగా రీతులచే స్ఫుటీకరింపం 
బడిన వృత్తులే సహృదయులకు రసస్ఫూర్తి కలిగించును. రీతివృత్తులీ విధముగా 
పరస్పరాశ్రయములు. 


వృత్తుల సంఖ్య విషయమునంకూడ భిన్నాభి ప్రాయములున్నవి. భరతుండు కైశికి, 
ఆరభటి, సాత్వతి, భారతి అను నాల్లు వృత్తులను బేర్మొని భారతీ వృత్తినటాశ్రయమైన వాగ్వ్యాపార 


141 


మని చెప్పియుండెను. వాగ్వ్యాపారమనంగా శబ్దవృత్తియే కదా. దీనిని బట్టి అతండు భారతిని, 
శబ్దవృత్తిగను కైశిక్యాదులు మూండింటిని అర్ధవృత్తులుగను భావించెనని తెల్లమగుచున్నది. 
సింగభూపాలుండు కూడ వృత్తులు నాల్గింటిలో భారతి శబ్దవృత్తి యనియు, మిగిలిన 
వర్థవృత్తులనియు నభిప్రాయపడెను. విద్యానాథుండు భారతీ వృత్తిని గూడ నర్ధవృత్తిగా గ్రహించి 
మొత్తమర్థవృత్తులు నాలుగని చెప్పెను. సాహిత్య దర్పణకారాదులు కూడ నాల్గు వృత్తులనే 
(గహించిరి. ప్రకాశవర్నుండు భరతుడు చెప్పిన వృత్తులకును లలితయను మటోౌక దానిని 
గూడంజేర్చి అది సర్వార్థ విషయమును, నానామార్గ విసారిణియు, కవిచిత్త హారిణియు నని 
నిర్వచించెను. కొందణి మతమున లలిత యనునది మి(శ్రవృత్తి. సింగభూపాలుడు 
మిశ్రవృత్తుల నంగీకరింపలేదు. ఉద్భటుండు న్యాయ చేష్టావృత్తి, అద్యాయ చేష్టా వృత్తి, ఫల 
సంవిత్తి వృత్తి అను మూండును ప్రధానములనియు అవాంతర భేదములచే నవి పదునా 
అగుననియు తెల్పెను. కొందు మధ్యమ కైశికి, మధ్యమారభటి అను మణి రెండు వృత్తి 
భేదములను సూచించిరి. ఇవి ఆరభటి కైశికీ వృత్తి భేదములేకాని ప్రత్యేక వృత్తులు కావు. 


అర్థవృత్తులు మొదట దృశ్యకావ్యాశయములుగనే భావింపంబడినట్లు కానిపించుసు. 
అప్పుడది నాట్యవ్యాపారము అగును. తరువాత నాలంకారికులు వానిని శ్రవ్య కావ్యములకుం 
గూడ నన్వయించిరి. అందుచేతనే ఆనంద వర్ధనాచార్యుండు వృత్తులు రసాదితాత్సర్యముచే 
సన్నివేశములై నాట్యమునకును గావ్యమునకును అనిర్వాచ్యమైన శోభ నాపాదించునని వేణు 
వేజుగాం జెప్పియుండెను. విద్యానాథుండిత రాలంకారికులవలె వృత్తులకు ప్రయోక్షృ నైపథ్య 
భాషాదులు తెలిపియుండక పోవుటచే వానిని శ్రవ్య కావ్య సంబంధులుగానే భావించినట్లు 
కనిపించును. 


“ఈషన్మృద్వర్థ సందర్భ” యని విద్యానాథుడు భారతి కిచ్చిన నిర్వచనము. ఇంచుక 
మృదువైన అర్థ సందర్భము కలది భారతియని అతని యభిప్రాయము. భరతుండు దీనిని 
వాగ్వ్యాపారమని పేర్మొనెను. రీతులు కూడా వాగ్వ్యాపారములే. అవి పదరచనాశ్రయములు. 
అవి వ్యక్తులను స్ఫుటీకరించును. కావున వైదర్శి, గౌడి, పాంచాలి అను మూడు రీతులకు 
మూండే వృత్తులుండునని చెస్పుట యుక్తముగా నుండుననియు, వాగ్వ్యాపారమైన భారతీ 
వృత్తియే మూండు రీతులయ్యెనని భావించుట సమంజసమనియు శ్రీనన్నిధానము 
సూర్యనారాయణ శాస్తులవారి అభిప్రాయము. 


142 


1. కైశికి : అత్యర్థ సుకుమారార్థ సందర్భము కలది కైశికి. ఇది అత్యంత 
సుకుమారములైన శృంగార కరుణ రసములందు ప్రయోగింపంబడును. ఇది రుచిర 
వస్తాలంకారాది భూషితము, కామోపభోగ జన్యము, వివిధ నృత్తగీత సముపేతము, స్ర్త్రీ 
పాత్రయుక్తము నైన లాస్యాంగము. 


ఉదా॥ “తిన్ననిమేను, గన్నుం గవతేటలుం, దేనియ లొల్కు మాటలున్‌ 
సన్నపుం గౌను. గుందనపుం జాయలు దేజు మెజుంగుం జెక్కులున్‌ 
గ్రొన్నెలవంటి నెన్నుదురు, గుబ్బచనుంగవ తళ్ళుచూపులున్‌ 
జెన్నెసలారం గన్య నరసింహునిం జూచె విలాస ధన్యయి” 


2. ఆరభటి : అత్యుద్ధతార్థ సందర్భము కలది ఆరభటి. ఇది అత్యుద్ధతములైన 
రౌద్ర బీభత్సరసము లందు ప్రయోజ్యము, ఇది మాయా యుద్ధదంభోక్తి సంయుతమైన తాండ 
వాంగము. 


ఉదా॥ “ప్రతిపక్ష కూప వక్షః ఫలక విదళన ప్రొఢగాఢ ప్రతాప 
(ప్రతిభా సంరంభ గుంభ ప్రబల సుబల శుంభ న్ఫృసింహా గరంహో 
యుతమై కల్పాంత దృష్యద్దుమణి ధగధగ ప్రోద్యత జ్వాలజాల 
ప్రతికూల ప్రక్రమంబై పరంగు నరసభూపాలదోః ఖద్గ్దమాజిన్‌.” 


3. సాత్వతి : ఈషత్రాధార్థ సందర్భము గలది సాత్వతి. ఇది ఈషత్రాధములైన 
వీర భయానకములందుం బ్రయోగింపందగినది. ఇది హర్షాతిశయ విలసితము, సాత్త్వికాభినయ 
భూయిష్టమునై విలసిల్లును. 


ఉదా॥ “ఉభయర గండ తావకరణో(గ జయానకముల్‌ గుభుల్‌ గుభుల్‌ 
గుభులని మయంగా భవదకుంఠిత వీరభటుల్‌ ప్రభుల్‌ ప్రభుల్‌ 
(ప్రభులని శత్రు భూపతులపై జొజం బాజునెడన్‌ విభుల్‌ విభుల్‌ 
విభులని సంభ్రమింపుదురు వేడ్క నఖర్వసుపర్వ భామినుల్‌.” 
శ. భారతి : ఈషన్మృద్వర్థ సందర్భము గలది భారతి. భారతి హాస్య 
శాంతాద్భుతములందు ప్రయోజ్యము. ఇది స్తీ రహితము, వాచికాభినయ ప్రధానము. సంస్కృత 
పాఠ్య ప్రధానమునై యొప్పారును. ఇది శబ్బవృత్తి. 


ఉదా!॥! “సిరిమల కేగి, యీశు దరిశించి, సమంచిత భక్తిమైం దులా 
పురుషము తూంగి, విప్రజనముం బరితుష్ట మొనర్చి, మల్లికే 
శ్వరకరుణా కటాక్షరస వాహిని దోంగిన వీరరుద్ర భూ 
వరుండు మహేశభక్తులకు భక్తుండుగా నుతికెక్కె నెల్లెడన్‌.” 


ఆంధ్ర పురాణము 


=" స్థూలముగాం జూచినప్పుడు వృత్తిరీతు లభిన్నములుగనే తోంపవచ్చును. కాని 
వాని స్వభావమునందుం జాల భేదమున్నది. అర్థ భావ రసాశ్రయములై సాక్షాద్రస 
వ్యంజకములైనవి వృత్తులు. అర్థభావ వివేకమున్నంగాని వీనిని నిర్ణయించుటకు వీలు లేదు. 
అర్థభావాపేక్ష లేకుండనే పదా శ్రమ గుణ సంకలన రూపములై పరంపరగా రసమును వ్యజింపం 
జేయునవి రీతులు. కేవల పద సంఘటనను బట్టియే వీనిని నిర్ణయింప వచ్చును. 


4. శయ్యాపాకములు 3 


శయ్య యనంగా పడక (సెజ్జ) అని సామాన్యార్థము. శయ్యనిమ్నోన్నతములు లేక 
సరిగా నున్నచో మానవ శరీరమునకు సౌఖ్య మొసంగును. అట్లే కావ్య శరీరమని చెప్పం 
దగిన శబ్దముల కూర్చు కూడ విషమముగాక సముచితముగా నుండుచో కావ్యమునకు 
సౌందర్యము చేకూర్చును. పదములకు గల యుత్కృష్టమైన పరస్పరమైత్రి శయ్యయని 
' -విధ్యానాథుండు శయ్యను నిర్వచించెను. (యాపదానాం వరాన్యోన్యమైత్రీ శయ్యేతి కథ్యతే). 
పదముల పొందికకే శయ్యయ్‌ని పేరు. ఏ పదముల తరువాత నేపదములను వాడినచో 
శ్రవణ సుభగత్వమును అర్థవైశద్యమును కలుగునో వానిని వాడినప్పుడే సముచితమైన శయ్య 
యేర్చడును. అందు చేతనే భామహుండు “మాలాకారుం దేపూవు తరువాత నే పూవు గ్రుచ్చినచో 
సుందరముగా నుండునో లెస్సగా గ్రహించి మాలను గ్రుచ్చునట్లే కవి కావ్యమందు కూడా 
నవహితమతితో పదములను గూర్చవలయు” నని చెప్పి యున్నాడు. * కొన్ని శబ్దముల 
తరువాత కొన్ని శబ్దములను వాడినప్పుడే కూర్చు సుందరముగా నుండును. అర్ధము సమానమే 





శ మాలాకారో రచయతి యథా సాధు విజ్ఞాన మాలాం 


యోజ్యం కావ్యే ష్యవహితధియా తద్వదే వాభిదానమ్‌. 


144 


కదా యని పర్యాయ పదముల నిచ్చవచ్చినట్లు వాడినచో నా సౌందర్యమునకు భంగ మేర్చడును. 
నిండు మనంబు, పాదపల్లవములు, ముఖ పద్మము అను వానిని క్రమముగా పూర్ణమనంబు, 
పాద కిసలయములు, ముఖ నాళీకము అని చెప్పినదో నర్ధమునందు మార్చులేక పోయినను 
కూర్పు నందలి సౌందర్యము తగ్గుచున్నది. దీనిని బట్టి పరివృత్తి సహింపని పదముల 
కూర్చువలన శయ్యయేర్చడునని చెప్పవచ్చును. మల్లినాథుం డేకావళీ వ్యాఖ్యలో పదముల 
పరివృత్తి వైముఖ్యమును, వినిమయా సహిష్టుతయు శయ్య యని చెప్పంబడునని తెల్పియుందెను. 


గుణసమష్టి రూపమే రీతి యని యిదివజకుం జెప్పంబడినది. పరివృత్తి సహింపని 
విధమున గుణములను గూర్చుటయే శయ్య యగును. ఈ విధముగా శయ్యను రీతి ధర్మమని 
చెప్పవచ్చును. కాని ర్‌తి యొక్కొక్కప్పుడు పదపరివృత్తిని సహించును. శయ్య సహింపదు. 
ఆ రెండింటికిని గల భేదమిదియే. శయ్యను శబ్దపాకమని చెప్పవచ్చును. “కావ్యవేత్తలు 
ఛాయ, ముద్ర, ఉక్తి, యుక్తి, గుంఫన మున్నగు వానిని శబ్దాలంకారము లందురు. అభిప్రాయ 
విశేషముచే కవిశక్తిని వివరించుచు నానందము నొసంగునది ముద్ర, మా మతమున నదే 
శయ్య” అని అగ్నిపురాణము చెప్పుచున్నది. నన్నయభట్టు తన కవిత్వమున నుందునని 
చెప్పిన అక్షర రమ్యత శయ్యకు సంబంధించినదే. పింగళి సూరన్న “పాసగ ముత్తెపు సరుల్‌ 
పోహళించిన లీల దమలోన దొరయు శబ్దములు కూర్చి” అని చెప్పుట కూడ శయ్యా 
సౌభాగ్యము కొటికే. ఆంగ్లేయ వివర్శకులు కూడ నీ శయ్య నంగీకరించిరి. వారు దీనిని పద 
(ప్రయోగ సౌష్టవము (Felicity of expressi0n) అందురు. వర్గువర్తు సరియైన పదములను 
సరియైన స్థలమున వాడుటయే కవిత్వమని చెప్పియుందెను. 


శయ్యను విద్యానాథుం దొక్కడు మాత్రమే పేర్మొని యుండెను. దండివామన మమ్మట 
విశ్వనాధ జగన్నాధాదులు దానిని వేజుంగా జెప్పియుండలేదు. విశ్వనాథుండు దానిని రీతులందే 
అంతర్భవింపజేసెను. 


పొకములు శయ్య శబ్ద ధర్మమైనట్లు పాకమర్థ ధర్మము. అర్ధగంభీరిమ పాకమని 
విద్యానాథుని నిర్వచనము. శృంగారాదుల ఆస్వాద్యమానతావిశేషమని కుమార స్వామి 
సోమయాజి దీనికి వ్యాఖ్యానము చేసెను. కావ్యార్థములైన శృంగారాది రసముల ఆస్వాదము 
అవ్యవహితముగా జరుగవలెనన్న ఆ యర్థమును వ్యక్తము చేయు పదములు సరళసుందరములై 
యుండవలెను. అవి యట్లు లేనియెడల రసాస్వాదము విలంబితముగా జరుగును. రసోచిత 


145 


శబ్దార్ధ నిబంధనము పాకమని ఏకావళీకారుని మతము. (శ్రవణ సుధాస్యందిని యైన పదవ్యుత్పత్తి 
పాకమని కొందటును, పదముల పరివృత్తి వైముఖ్యము పాకమని కొందటును భావించుచున్న 
ట్లన్యమతములను గూడ నాతండు సూచించెను. పరివృత్యసహిష్టువుగా పదములను గ్రుచ్చుటయే 
పాకమైనచో శయ్యకును దీనికిని భేదమే లేదని చెప్పవలసి వచ్చును. శయ్య కేవలము పదముల 
కూర్చునకు సంబంధించినది. పాకము పదముల కూర్పు వలన బోధపడు నర్ధముల 
ఆస్వాదమునకు సంబంధించినది. నానా వస్తువుల కలయిక వలన పాకమునకు (వంటకు) 
లేక పానకరసమునకు రుచి భేదమేర్పడునట్లు గుణరీతి వృత్తుల సంయోగము వలన 
పాకమేర్చడును. 


విద్యానాథుని మతమున ద్రాక్షాపాకము, నారికేళ పాకము అని పాకము రెండు 
విధములు. బహిరంతః స్ఫురద్రస మైనది ద్రాక్షాపాకము. అంతర్జూఢ రసోదయమైనది 
నారికేళ పాకము. ద్రాక్షాఫలము నాస్వాదించుటకు మనము ఎట్టి క్లేశమును బొందనక్కణజలేదు. 
ఫలము కోసి వెంటనే నోటిలో వేసికొని తద్రసము నాస్వాదింపవచ్చును. అందు పరిహరింపం 
వలసినది కూడ నేమియు నుండదు. మాధుర్యగుణ, వైదర్శీరీతి, కైశికీ వృత్తుల సంయోగముచే 
నిది యేర్చడును. నారికేళ ఫలము నాస్వాదించుట కొంత క్షేశకరము. చెట్టెక్కి ఫలమును 
గోసి పీచు తీసి కాయ పగులంగొట్టి అందలి పదార్థమును బాగుగా నమిలినప్పుడు కాని 
తద్రసాస్వాదము కలుగదు. ఇందు పరిహరింపవలసిన దేక్కువగా నుండును. ఓజోగుణ 
గౌడీరీత్యారభటీ వృత్తుల సంయోగమున నిది యేర్చడును. విద్యానాథుండీ రెండు పాకములనే 
పేర్కొని మధుక్షీరాది పాకాంతరములను యథా సంభవముగా నూహించుకొనవలెనని చెప్పెను. 
కుమారస్వామి కదళీ రసాలాది పాకము లూహ్యములని చెప్పెను. పండితరాయలు పిచుమంద, 
బదరీ, మృద్వీకా, వార్తాక, తింత్రిణీ, సహకార, క్రముక, (్రాపుష నారికేళ పాకములు 
తొమ్మిదింటిని పేర్కొనెను. ఈ విధముగా లోకమునందలి ఫలాదులను రుచి భేదములను 
బట్టి పాకభేదములను నిర్ణయించుచో వాని కానంత్యము కలుగును. అందుచే ద్రాక్షా, నారికేళ, 
కదలీ పాకములు మూండిటిని (గ్రహించుట యుక్తము. కదలీ ఫలము నాస్వాదించుట 
ద్రాక్షాఫలాస్వాద మంత సుకరము కాని, నారికేళ ఫలాస్వాదన మంత క్లేశకరము కాని కాదు. 
ఫలము కోసి తొక్కతీసి దాని నాస్వాదింప వచ్చును. ఇందు పరిహరింప వలసినది తక్కువ. 
ప్రసాద గుణ, పాంచాలీ రీతి, సాత్వతీ వృత్తుల సంయోగముచే నిది యేర్చడును. మూండు 
రీతులకు, మూండు వృత్తులకు అనుగుణముగా మూండు పాకములను గ్రహింపనగును. 


146 


ద్రాక్షాపాకమునకు ఉదాహరణము : 


“వాలికలై వెలిదమ్ముల 

పోలికలై చందమామ పులుగులకును దా 
మేలికలైన నిరీక్షణ 

మాలికల నృసింహుం జూచె మదవతి వేడ్మన్‌” 


పై పద్యములో వలె శబ్దాలంకారము గాని ప్రాస వైలక్షణ్యము కాని లేకపోయినను 
భావము సులభముగా గోచరించు నేపద్యమైనను ద్రాక్షాపాకమున కుదాహరణముగా 
(గ్రహింపవచ్చును. 


నారికేళపాకమునకు ఉదాహరణము : 


“వరభూషాదులపై మనం బిడుక దృగ్వ్యాపార మెంతేం బర 
స్పర సందర్శన నాతిభిన్నమయి చూపట్టంగం గార్యాంతర 
స్మరణం బేమియు లేక నిశ్చలతనీ సాంగత్యముం గోరిమా 
హరణీలోచన యాత్మ యందు నరసింహా నిన్నె భావించెరా.” 


ఇందలి భావము క్షిష్లమై విలంబితముగా బోధపడుచున్నది. 
కదళీపాకమునకు ఉదాహరణము : 


“ఏలా బ్రహ్మపదంబు వేదములకున్‌ వీక్షింపంగా రాని ని 
న్నీ లోకంబున నీ వనాంతరమందీ మందలోం గృష్ట యం 
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ 
వేలం దొక్కని పాదరేణువులు పై వేష్టించినం జాలదే' 
భాగవతము 


ఇందలి భావ మించుక క్షిష్టమై యున్నది. 
5. దోషములు : 


శబ్దార్థ గుణరీతి వృత్యలంకార రసభావాదుల నన్నింటిని కావ్య సామగ్రి యని 
చెప్పవచ్చును. ఇవన్నియు నిర్షోషములై యుండినప్పుడు కాని కావ్యపరమ ప్రయోజనమైన 


147 


రసానందము చేకూరంజాలదు. దీపము ప్రక్కనే నీడ యుండునట్లు పైని పేర్కొనంబడిన 
కావ్యాంశము లన్నింటిని అంటి దోషములు ప్రవర్తిల్లుచుండును. ఆ దోషములను తొలం 
గించి కావ్యము ననవద్యముగా నొనరించుటకు వాని స్వరూపమును గూడ చక్కగా నెజటుంగ 
వలసి యున్నది. ప్రాచీనులు కొందబు అదోషములు, సగుణములు, సాలంకారములునైన 
శబ్దార్థములు కావ్యమనియు, అదోషము గుణవంతమునైనది కావ్యమనియు కావ్యమును 
నిర్వచించి యుండిరి. వారి యుద్దేశమున గుణ సాహిత్యము వలెనే దోషరాహిత్యమును 
కావ్యమునందు తప్పక యుండవలయును. దండి “కావ్యమున స్వల్పమైన దోషమును గూడ 
నుపేక్షింపరాదు. శరీరమెంత సుందరమైనను ఒక్క బొల్లి మచ్చ యున్నచో దుర్భరమగు” * 
నని పల్కి కావ్యమున చిన్నదైన దోషముకూడా నుండరాదని సూచించెను. ఇది కొంత 
అతివాదము. ఏలయన, దోషము లేని కావ్యము లోకమున నుండనే యుండదు. మహాకవుల 
కావ్యములందుం గూడ నచ్చటచ్చట దోషములు గోచరించును. అంత మాత్రముననవి 
కావ్యములు కాకపోవు. వానియందా దోషములను మటుంగుపుచ్చు రసవత్త్వముందును. దీనిని 
బట్టి రసమునకపకర్ష కలిగింపని దోషములవలన కావ్యత్వమునకు భంగము వాటిల్లదనియు 
రసాపకర్షకము లగునవే నిజమైన దోషములనియుందెలియ వచ్చును. అందు చేతనే సాహిత్య 
దర్పణ కారుడు రసమున కపకర్ష కలిగించునవి దోషములు (రసాపకర్షకా దోషాః) అని 
దోషములను నిర్వచించి యుండెను. 


భరతుండు గుణములను నిర్వచించుచు దోష విపర్యయములు గుణము లని చెప్పెను. 
వామనుడు ఆ నిర్వచనమునుతలక్రిందులు చేసి గుణ విపర్యయాత్మకములు దోషములు 
(గుణవిపర్య యాత్మానో దోషాః) అని వ్యక్తము చేసెను. కాని గుణ విపర్యయ రూపములే కాక 
కేవలము దోషములు కూడం గొన్నియున్నవి. అందుచే వామనుని నిర్వచనము సమగ్రమైనది 
కాదు. విద్యానాధుండు కావ్యాపకర్ష హేతువు దోషమనియు (దోషః కావ్యా పకర్ష స్య హేతుః) 
నది శబ్దార్థ గోచర మనియు వాక్రుచ్చెను. శబ్దార్థ గతమైన దోషమే కావ్యాపకర్ష హేతువగు 
నపుడు రసగతమైన దోషము కావ్యమున కపకర్ష కలిగించునని వేజుగాం జెప్పనక్కజలేదు. 
నిజమునకు రసాపకర్షక మైనదే దోషము అది కావ్యమున నవశ్యము పరిహరింప దగినది. 


* తదల్ప మపి నోపేక్ష్యం కావ్యే దుష్టం కథంచన 
న్యాద్వపు స్సుందర మపి శ్విత్రేజై కేన దుర్చగమ్‌. 


148 


శబ్ద పరివృత్తిని సహింపని దోషము శబ్ద దోషము. ఇచ్చట దోషము శబ్దమునందే 
యుండును. ఆ శబ్దమును దొలగించి దాని స్థానమున సమానార్థకమైన మటౌక శబ్దము 
నుంచినచో నా దోషము తొలంగును. అర్థదోషము శబ్దపరి వృత్తిని సహించును. అనంగా 
నొక శబ్దమును దీసివైచి వాని స్థానమున సమానార్థకమైన మటొౌక శబ్దము నుంచినను ఆ 
దోషము తొలంగదు. 


అర్వాచీనులై లాక్షణికులు కొందరు ముఖ్యార్థహతి దోషమని తలంచిరి. ముఖ్యార్థమనం 
గానేమి యని చర్చించి వారు కావ్యమున కాత్మ భూతమైన రసమే కాక దానికాశ్రయ 
మగుటచే వాచ్యార్థము ముఖ్యమేయని నిర్ణయించిరి. రసవంతమైన కావ్యము ఉద్దేశ్యము రసము. 
నీరసమైన కావ్యమున చమత్మారమును కలిగించు వాచ్యార్థమే ఉద్దేశ్యము. హతి యనగా 
నపకర్షము. ఉద్దేశ్యములైన రస వాచ్యార్థముల కపకర్షకలిగించునవి దోషములగుటచే పై 
నిర్వచనము ఉద్దేశ్య ప్రతీతి విఘాతుకము దోషమను రీతిని సవరింపంబడినది. ఈ యపకర్షము 
రసవాచ్యార్థములందు వలెనే తదుపకారకములై శబ్దము లందును రచన యందు గూడ 
నుండవచ్చును. అందుచేతనే సాహిత్య దర్చణమున దోషములు పదమునందు, తదంశమునండు, 
వాక్యమునందు, రసము నందుంగూడం (బ్రవర్తిల్లు చుండునని చెప్పంబడినది. 


దోషము లెన్నియను విషయమున మత భేదములున్నవి. భరతుడు దోష 
విపర్యయములు గుణములని దోష ప్రాధాన్యము నుగ్గడించుచుం దెల్పి శబ్బార్థగత విభాగము 
చేయక మొత్తము పది దోషములను బ్రేర్మానను. దండి కూడనట్లే పది దోషములను జెప్పెను. 
కాని భరతుండు పేర్కొన్న దోషములకును అతని దోషములకు నామములందే కాక లక్షణ 
నిర్వచన మందును గొంత భేదము కనంబదును. వామనుండు దోషములు కావ్య 
సౌందర్యాపకర్షములని సూచించి మొత్తమిరువది దోషములు నిరూపించినాండు. అందుపద 
దోషములైదు పదార్ధదోషములైదు. వాక్యదోషములు మూండు, వాక్యార్థదోషము లేడు. భామహుం 
డు భరతుడు చెప్పిన పది దోషములను వివరించెను. రుద్రటుని మతమున దోషములు 
శబ్దగతములు, అర్థగతములు. అవి (ప్రధానముగా రెండు విధములు. శబ్ద దోషములలో పద 
గతము లాలు. వాక్యగతములు మూండు. అర్థదోషములలో అర్థదోషములు తొమ్మిది, ఉపమా 
దోషములు నాలుగు మొత్తమిరువది రెండు. 


పూర్వులు శబ్దార్థ దోషముల నలంకార దోషములతోం గలిపి వివరించినట్లు 


149 


కనిపించును. ధ్వని మతము ప్రచురమైన పిమ్మట గుణములు రసోత్మర్ష్శకును దోషములు 
రసాపకర్షకును హేతువులను నభిప్రాయము వ్యాపించెను. అర్వాచీనులు శబ్దార్థదోషములతో 
పాటు రన దోషములను గూడ గుర్తించి ఈ మూండు విధములైన దోషములను 
రసంభంజకములని నుడివిరి. అందు కొందజు మజియు సూక్ష్మ విభాగము కావించి పద, 
పదాంశ, వాక్యార్థ, రస దోషములని దోషముల నైదు విధములుగా వింగడించిరి. 
ప్రతారుద్రీయమున మొత్త మజువది దోషములు వివరింపంబడినవి. అందు పదదోషములు 
17, అర్ధదోషములు 18, వాక్యదోషములు 24, రసదోషము (రసభావాదులకు స్వశబ్దవాచ్యత) 
1, కావ్య ప్రకాశము ననుసరించి పదదోషములు 17, వాక్యదోషములు 16, అర్థదోషములు 
23, రసదోషములు 10, మొత్తము దోషము లజువది యాలు. సాహిత్యదర్పణము ననుసరించి 
పద వాక్య దోషములు, 16, వాక్య మాత్ర దోషములు 23, అర్ధదోషములు 21, రసదోషములు 
15. ఈ 75 దోషములతోపాటు కొన్ని అలంకార దోషములు గూడ నందు చెప్పంబడినవి. 
ఇవి గాక వేజుదోషములు కూడ కనంబడినచో వానిని గూడ నెరుంగ వలెననియు నౌచిత్యము 
ననుసరించి కొన్ని దోషముల కదోషత్వమును గుణత్వమును, అనుభయాత్మకత్వమును 
(గ్రహింపం దగు ననియు సాహిత్య దర్పణకారుందు నుడివి యున్నాడు. 


దోషములన్నియు నిత్యములనియు ననిత్యము లనియు రెండు విధములు. 
నిత్యదోషము లెప్పుడును దోషములే (చ్యుతసంస్కారాదులు) వీని నేవిధమునను సమర్థించుటకు 
వీలులేదు. అనిత్యదోషము లెల్లప్పుడు దోషములు కానేరవు. కొన్ని యెడల నవి గుణములే 
యగును. పరుషము శృంగారాదు లందు దోషమే యయ్యును రౌద్రాదులందు గుణమే. ' అట్లే 
అప్రయుక్తాదులు శ్లేషాదులందు దోషములుకావు. ఇట్టివి అనిత్య దోషములు, లాక్షణికులు 
చెప్పిన పెక్కు దోషములు నిత్యములే. 

సాహిత్యదర్పణము పేర్కొన్న దోషములిచ్చటం బేర్కొనంబడుచున్నవి. వీని లక్షణముల 
నందుండియే[గ్రహింపందగును. 

పదవాక్య దోషములు 16 : 1. దుశ్శవత్వము; 2. మూండు విధములైన అశ్లీలత; 
3. అనుచితార్థము; 4. అప్రయుక్తత; 5. (గ్రామ్యత; 6. అఫప్రతీతత్వము; 7. సందిగ్ధత; 8. 
నేయార్థత, 9. నిహతార్థత; 10. అవాచికత; 11 క్లిష్టత్వము; 12. విరుద్ధమతి కారిత్వము; 


"'గొటై 


13. అవిమృష్ట విధేయాంశత; 14. నిరర్థకత; 15. అసమర్థత; 16. చ్యుత సంస్మారత్వము. 


150 


వాక్య మాత్ర దోషములు 23 : 1. అక్షర ప్రతికూలత్వము; 2. లుప్త విసర్గత్వము; 
3. అహత విసర్గత్వము; 4. అధిక పదత్వము; 5. న్యూనపదత్వము; 6. కథిత పదత్వము; 7. 
అహతవృత్తత; 8. పత[తకర్షత్వము; 9. సంధి విశ్లేషత; 10. అశ్లీలత; 11. కష్టత్వము; 12. 
అర్భాంతరైక పదత్వము; 18. సమాప్రపునరాత్తత; 14. అభవన్మత సంబంధము; 15. 
అక్రమత్వము; 16. అమతపదార్థత; 17. వాచ్యానభిధానత్వము; 18. భగ్న ప్రక్రమత; 19. 
ప్రసిద్ధి త్యాగము; 20. అస్థానస్థ పదత్వము; 21. అస్థానస్థ సమాసత్వము; 22. సంకీర్ణత; 
28. గర్భితత్వము. 

అర్థదోషములు 21 : 1. అపుష్టత్వము; 2. దుష్మ్రమత; 8. గ్రామ్యత; 4. 
వ్యాహతత్వము; 5. అశ్లీలత్వము; 6. కష్టత్వము; 7. అనవీకృతత్వము; 8. నిర్దేతుత్వము; 9. 
ప్రకాశిత విరుద్ధత; 10. సందిగ్ధత; 11. పునరుక్తిత్వము; 12. ప్రసిద్ధ విరుద్ధత; 18. విద్యా 
విరుద్ధత; 14. సాకాంక్షత; 15. సహచర భ్రష్టత 16. అస్థానాయుక్తత; 17. అవిశేష విశేషత్వము; 
18. అనియమ నియమత్వము; 19. విశేషా విశేషత్వము; 20. నియమానియమత్వము; 21. 
నిర్ముక్తపునరుక్తత్వము. 

రసదోషములు 15 : 1. రసమును స్వశబ్ద వాచ్యము చేయుట; 2. స్థాయి భావమును 
స్వశబ్ద వాచ్యము చేయుట; 3. సంచారి భావమును స్వశబ్ద వాచ్యము చేయుట 4. విరోధి 
రసముల కంగములగు విభావాదుల గ్రహించుట; 5. అనుభావవిభావముల ఆక్షేపము; 6. 
అనుభావ విభావ కష్ట కల్పనము; 7. అకాండ ప్రధనత; 8. అకాండచ్చేదత; 9. రసమునకు 
పునఃపునఃదీప్తి కల్గించుట; 10. అంగిరసమును పోషింపకుందుట; 11. అంగిరసము కాని 
రసమును కీర్తించుట; 12. అంగిరసమును మిగుల విస్తరించుట; 13. దివ్యా దివ్య ప్రకృతి 
విపర్యయము; 14. అర్భానౌచిత్యము; 15. దేశకాలాద్యనౌచిత్యము. 


దోష రహితముగాం గావ్యములను రచించుట అసంభవము కావచ్చును. కాన యిట్టివి 
దోషము లనియు సాధ్యమైనంత వజకు దోషములను బరిహరించి రసవత్మావ్యములను 
రచింపవలయు ననియు జెప్పుటలో దోషము లేదు. దోషము లన్నియు బరిహరణీయములే 
యైనను అన్నిటికన్న అనౌచిత్యము పెద్ద దోషము. అందుచేతనే అనౌచిత్యముకంటె 
రసభంగమునకు వేటొక కారణము లేదని ఆనందవర్ధనుండు చెప్పియుండెను. 


151 


6. అలంకారములు : 


కావ్యాంగములలో నలంకారములకు సముచిత స్థానమున్నది. భామహుండు స్త్రీ 
పురుషాదుల శరీర సౌందర్యము నలంకారములు (నగలు) పెంపొందించు విధమునం గావ్య 
శరీర సౌందర్యము నలంకారములు పెంపొందించు ననియు నవియే కావ్యమున ప్రధానము. 
లనియు నుడివెను. అతండు రసమును రసవదలంకారమని యొక్క యలంకారముగా 
పరిగణించెను. వామనుండు కావ్యాలంకార సూత్రవృత్తిలో రీతి కావాత్మ యనియు, 
నలంకారములు కావ్య సౌందర్యమును పెంపొందించు ననియు తెలిపెను. దండి కావ్యము 
యొక్క అంత స్పౌందర్యమును బెంచు ప్రధానాంగములు గుణములే యనియు, నలంకారములు 
కావ్య బాహ్య శోభా కారణము లనియుం జెప్పెను. ధ్వనికారుండు కావ్యాత్మ ధ్వనియని 
నిరూపించి యది వస్త్వలంకార రస రూపముగా నుండునని వ్యక్తీకరించెను. అభినవగుప్తం 
డలంకారముల వైశిష్ట్యము నంగీకరించినను అవి రసపర్యవసాయులుగానే యుండవలెననేెను. 
పండితరాయలు గూడ వ్యంగ్యమునకు రమణీయతా ప్రయోజకము లలంకారము లని 
యభిప్రాయపడెను. ఈ విధముగా భామహుని వలె నితరాలంకారికు లలంకారములకు. 
గావ్యమునం బ్రాధాన్యము నంగీకరింపక పోయినను అవి దానికి టంట మాపాదించు 
ననుటలోనేకాభిప్రాయమునే కలిగియున్నారు. 


అర్భాలంకారములు లేనిచో శబ్ద సౌందర్య మాకర్ష కరముగ నుండదనియు నలంకార 
స్పర్శ లేకుండ నే వాక్యమైన మనోహరముగా నుండుట అరుదనియు కొందటి అభిప్రాయము. 
అగ్నిపురాణ మర్ధాలంకార రహితయైన సరస్వతిని విధవతోం బోల్చియుందెను. (అర్థాలంకార 
రహితా విధవేన సరస్వతీ), మమ్మటుండు కావ్య లక్షణమును జెప్పుచు శబ్బార్థము నొకప్పుడనలం 
కృతులైనను హాని లేదని చెప్పుటలో నవి స్ఫుటాలంకారములు కాకున్నను లోపముండదనియే 
భావము. కాని అసలలంకారము లనవసరములని యభిప్రాయము కాదు. రసధ్వనుల 
కుపస్మారములైన యలంకారములు కావ్యములకు శోభ నాపాదించు ననుటలో విప్రతిపత్తి 
లేదు. 

అలంకారమునకు “సౌందర్య మలంకారః” అనునది వామనుండొనంగిన 


నిర్వచనము. అతండు సౌందర్య మలంకారమని నుడివి వేనివలన కావ్యమున కా సౌందర్య 
మావహిల్లునో యవియు నలంకారములే యని వివరించెను. దండి కావ్య శోభాకరములైన 


152 


ధర్మము లలంకారము లని పలికెను. అలంకృతియే అలంకారమనియు, *దీనిచే 
నలంకరింపబడును గావున నలంకార మనియు నలంకార పదమునకు వ్యుత్పత్తులు, ఇందు 
రెండవ వ్యుత్పత్తినే పలువు రంగీకరించిరి. దీనిని బట్టి యిది యలంకరించు నదే కాని 
యలంకార్యము కాదు. రసధ్వనుల లంకార్యములు. పండిత రాయలు స్వయముగా సుందరమై 
అన్యమున కుపస్మారమై యుండుట అలంకారత్వమని వాక్రుచ్చెను. (సుందరత్వే సతి 
ఉపస్మారకత్వ మలంకారత్వమ్‌) (ప్రాఢి ప్రసిద్ధులలో నొక దాని నవలంబించి శబ్దార్థముల 
నుచిత రీతి మార్చినచో నలంకారమను వ్యవహారము కలుగును. 


అలంకారముల సంఖ్య విషయమున భిన్నాభిప్రాయము లున్నవి. భరతుండొక 
శబ్బాలంకారమును మూండర్భాలంకారములను బేర్మొానెను._ (యమకము - ఉపమాదీపక 
రూపకములు) అగ్ని; పురాణమున నెనిమిదియు, విష్ణు ధర్మోత్తరమున పదునేదును అలంకారము 
లు చెప్పబడినవి. దండి భామ హోద్భటులు వరుసగా ముప్పది యైదు ముప్పదియారు 
ముప్పదియే డలంకారములను వాక్రుచ్చిరి. మమ్మటు డజువది యొక్కటియు విద్యానాథుం 
దజువది యాజును (ర్లసవదాదులు 7=73) విశ్వనాథుండు డెబ్బది తొమ్మిదియు, జయదేవుం 
డు నూటొక్కటియు, అప్పయ్య దీక్షితులవారు నూటిరువది యొక్కటియు నలంకారములను 
బరిగణించిరి. శోభాకరమిశు డలంకారముల సంఖ్య నింకను బెంచినాండు. భరతుండు 
పేర్కొన్న భూషణములు, లాస్యాంగములు, నాట్యాలంకారములు, కొన్ని సంధ్యంగములు కూడ 
అర్వాబీనులచే నలంకారములుగనే పరిగణింపంబడినవి. ఇవన్నియు నలంకారములే యగునా 
లేక వీనిలోం గొన్నిటియందు మజికొన్నిటి నంతర్భవింపం జేయవచ్చునా 'అను విమర్శ 
రసగంగాధరమునం గనవచ్చును. 


అలంకారములు శబ్దాలంకారములు, అర్భాలంకారములు అని ప్రధానముగా రెండు 
విధములు. కొందజుభయాలంకారము లని మూండవ విధమును గూడ బేర్మానిరి. అర్థము 
నపేక్షింపక శబ్దమును మాత్రమాశ్రయించియుండు నలంకారములు శాబ్దికములు. అర్థమును 
మాత్రమా(శయించి యుండునని ఆర్థికములు ఉభయాశయములై యుండునవి 
ఉభయాలంకారములు. అనుప్రాసయమకాదులు శాబ్దీకములు; ఉపమారూపకాదు 
లార్థికములు; పునరుక్తవదాభాన లాటాను ప్రాసాదు లుభయములు. భోజుండు - 


_ * అలంకృతిరలంకారః - అలంక్రియతేనేనేత్యలంకారః 


153 


నరస్వతీకంఠాభరణమున శబ్ఞాలంకారములు బాహ్యములనియు నర్భాలంకారము 
లాభ్యంతరము లనియు పల్కి, జాతి, గతి, రీతి, వృత్తి, చ్చాయా, ముద్రా, శయ్యాదులు కూడా 
శబ్దాలంకారములే యని వ్యక్తీకరించెను. జాచిత్యము ననుసరించి చేయబడిన శబ్దాలంకార 
సంఘటనము పాఠకుల కానందము చేకూర్చును. సంస్కృతి కవులు వన యుద్ద వర్షనాదుల 
సందర్భమున శబ్దాలంకారములను గూర్చినారు. ఆంధ్ర కవులు గూడ 'వనజల క్రీడా 
పుష్పాపచయాదుల వర్ణ్లనమునందు శబ్దాలంకార ప్రీతి (ప్రదర్శించినారు. అసలు ఛందోయుక్తమైన 
రచనయే శబ్దాలంకారమని కొందణి అభిప్రాయము. ఇంక నర్భాలంకారముల నుచితముగం 
గూర్చిట కవుల (ప్రతిభా కాశలములను సూచించును. ఆనందజనకములైన భావరామణీయక 
చమత్కారములే అలంకారములకు మూలము. అలంకారములు లక్షణ సమ్మగ్రములైనను 
అలంకరించు గుణమునం గొజవడినచో అల్‌కారములు కాకపోవును. అవి అలంకార్యము 
నలంకరింపవలెనని అలంకారికులు శాసించినారు. కాంతాదేహము నలంకరించునప్పుడే 
అలంకారము లన్వర్థము లగును గాని పెట్టెలో దాచంబడినప్పుడు అలంకారములు కాజా6 
లవు. అట్టులే రసధ్వనుల కుపస్కారములై భావము నుద్దీపింపంేయునప్పుడే అలంకారములు 
అలంకార నామార్హిములగును. లేనిచో నవి కేవల మర్ధ చిత్రము లనదగును. కొందణు 
రసము కూడ నలంకారమే యనిరి కాని యది సమంజసము కాదు. అది దేనిని అలంకరింపదు. 
అది అ[ప్రధానమై యన్యము నలంకరించినప్పుడే అలంకారత్వమును బొందును. అది 
అలంకార్యమే కాని అలంకారము కాదు. 


(ప్రతాపరు[ద్రీయమున నర్జాలంకార విభజన మిట్టు చేయంబడినది, రూపక పరిణామ 
సందేహాదులు (16) (ప్రతీయమనౌపమ్యములు, ఇందౌపమ్యము వాచ్యముగా గాక వ్యంగ్యముగా 
గోచరించును. సమాసోక్తి పర్యాయోక్ష్యాక్షేప పరికరాదులు (10) (వ్రతీయమాన వస్తుకములు. 
వీనిలో వస్తువు వ్యంగ్యముగా గోచరించును. రసవత్‌, (ప్రేమ, ఊర్జస్వి, సమాహిత, భావోదయ, 
భావసంధి, భావశబలతలు (7) (ప్రతీయ మానరస భావములు, వీనియందు రసభావములు 
వ్యంగ్యముగా గోచరించును. మిగిలిన. ఉపమాదులు (40) అస్సుట ప్రతీయ మానౌపమ్య 
రసభావములు. వీటిలో వస్తు రసభావౌపమ్యాదు లస్ఫుటముగా మాత్రమే భాసిల్లును. 


సాధర్మ్యనిరోధాదుల మూలమున నర్జాలంకారములు పం(డైండు విధములుగా 





154 


విభభింపయిడినవి. రూపక పరిణామాదులు (7) ఆభేద (ప్రధాన సాధర్మ్యములు. దీపకతుల్య 
యోగితాదులు (8) భేదప్రధాన సాధర్మ్య్యములు ఉపమానన్వయాదులు (4) భేదా భేద ప్రధాన 
సాధర్మ్యములు. ఇట్టు సాధర్మ్య మూలములు మొత్తము పందొమ్మిది. ఉ(త్పేక్షాతిశయోక్తులు 
(2) అధ్యవ సాయమూలములు. వీపమేయమును వాచ్యముగాం జెప్పక యుపమానమును 
మ్మాత్రమే చెప్పుట అధ్యవసాయము. విభావనా విశేషోక్యాదులు (10) విరోధ మూలములు, 
ఇందుకొరణము లేకున్నను కార్యము కలిగినట్లు చెప్పబడును. యధాసంఖ్య, పరి సంఖ్యాదులు 
(5) వాక్య న్యాయమూలములు, వాక్య న్యాయములు మీమాంసా శాస్త్రమునకు సంబంధించినవి. 
పరివృత్తి (ప్రత్యనీకాదులు (8) లోక వ్యవహార మూలములు. కావ్యలింగానుమానార్థాంతడ 
న్యాసములు (30 తర్కన్యాయమూలములు. కారణములై కావళీ మాలా దీపక సారములు 
(4) శృంఖలా వైచి త్రములు (గొలుసునందలి పూసలవలెం బూర్వాపరపద సంబంధము గలవి). 
వ్యాజోక్ష్యపహ్నవము లపహ్నవ మూలములు. అపహ్నవమన కప్పిపుచ్చుట. సమాసోక్తి పరికరములు 
(2) విశేషణ వైచిత్ర మూలములు. మిగిలిన శ్రేషాద్యలంకారములు (3) కేవలములు అనంగా 
నెట్టి న్యాయమును అపేక్షింపనివి. 


కొందరు శాప్రీయాంశముల |ప్రవేశమును బట్టి అలంకారములను వ్యాకరణ 
మూలకములు, మీమాంసా మూలకములు, న్యాయశా[స్త మూలకములు, వేదాంత శాస్త్ర 
మూలకములు అని విభజించి యుండిరి. 


(ప్రాచీనాలంకారికులలో. గొందజుపమకును గొందణు వక్రోక్తికిని గొందలు శ్రేషకును 
(బ్రాధాన్య మొసంగి యుండిరి. ఉపమ సర్వాలంకార బీజభూతమని వామనుని మతము. 
అందుచేత నితండుపమా గర్భములైన యలంకారములనే వివరించెను. అతని తరువాత వచ్చిన 
యాలంకారికు లెల్లరు నాతని మతమునే యనుసరించి తమ తమ (గంథములలో నుపమనే 
యలంకార ప్రకరణమున మొట్ట మెందటం బేర్కొని యుండిరి. దండి పెక్కు పమాభేదములను 
సూచించెను. అన్ని భేదముల నితరులు చూపి యుండలేదు. అప్పయ్య దీక్షితుల వారు చిత్ర 
మీమాంసలో “ఉపమాలంకారమొక నటి అది చిత్రభూమికా భేదములను బొంది కావ్య 
రంగమున నర్తించుచు. దద్విదుల చిత్తముల రంజించు” నని చెప్పియుండిరి. 
ఇతరాలంకారములు పెక్కుదాని రూపభేదములే యని యతని యభిపాయము. 

ఉపమైకా శైలూషీ సంప్రాప్తా చిత్రభూమికా భేదాన్‌ 

రంజయతి కావ్యరంగే నృత్యంతీ తద్విదాం చేతః 


155 


అలంకారము లన్నియు వక్రోక్తులే యని భామహుని మతము. వక్రోక్తియన స్వభావ 
విరుద్ధము చమత్మార శోభితము నగు వికటోక్తి. అట్లు వికటముగాం బల్మినప్పుడే చమత్కార 
ముప్పతిల్లి శ్రోతల కానందము కలిగించును.  వికటోక్తి రహితమగుటచే స్వభావోక్తినాతం 
డలంకారముగాం బరిగణించి యుండలేదు. కుంతకుండు భామహాుని వక్రోక్తి వాదమును 
బలపజిచి వక్రోక్తియే కావ్య జీవితమని సిద్ధాంతీకరించెను.  మమ్మటుండతి శయోక్తియే 
సర్వాలంకార బీజ భూతమని యభిప్రాయపడెను. ఇతని మతమున నతిశయోక్తి యన్నను 
వక్రోక్తియున్నను నొకటే. “వక్రోక్తియనగాం జారూక్తి. దీనిచే నర్భ మధికముగా భావింపం 
బడును. ఇది లేని యలంకారమే యుండదు. కవులు దీని విషయమై యధికమైన యత్న 
మాచరింపవలె” నని యాతండు జెప్పియుండెను.* అలంకారములన్నియు శ్లేష స్పర్శచే 
శోభాతిశయమును వహించునని కొందణి యభిప్రాయము. “శ్లేషుపుష్టాతి సౌభాగ్యం ప్రాయో 
వక్రోక్తిషు స్థితమ్‌” (శ్లేష ప్రాయికముగా వక్రోక్తులయం దుండి సౌభాగ్యమును బెంపొందించును) 
అను వాక్యమందుకు నిదర్శనము. 


అలంకారముల వలనం గావ్యములకు ప్రొఢత్వమును సౌందర్యమును చేకూరును. 
ఉపమాద్యలంకారములు కొన్ని వర్ణ్యములం ద ప్రత్యక్షమై యుండు సౌందర్యమును బ్రత్యక్షము 
చేసి యనుభవమునకుం దెచ్చును. “అధరము పల్లవమువలె నున్న దని వినంగనే మన 
కధరము నందలి యారుణ్య మార్దవములు (ప్రత్యక్షములగును. ఇట్లే అలంకారము 
లపరిచితములైన వర్ణ్యముల స్వరూప స్వభావములను సహృదయులకుం బరిచితములు 
గావించును. గవయమృగమును మనమెప్పుడును జూచి యుండక పోయినను అది గోవు 
వలె నుండునని విన్నప్పుడు దాని స్వరూప స్వభావములు విశదములగును. అలంకారములు 
చెప్పందలంచిన భావమునకు స్పష్టత్వమును, నిరూపింప6 దలచిన వర్థ్యాంశమునకు 
వైశద్యమును జేకూర్చి సహృదయ మనోరంజన మొనంగూర్చును. విద్యానాథుడు మమ్మటుని 
“ఉపస్ముర్వస్తీ” త్యాది శ్లోకమును" వివరించుచు కరచరణా ద్యవయవ గతములైన వలయ 


శ ఏషా సర్ర్వైవ వక్రోక్తి రన యార్జో విభావ్యతే 
యత్నోస్యాం కవినా కార్యః కోలంకా రోనయా వినా; 

ఖ్‌ ఉపస్ముర్వస్తీ తం సన్తం యేంగ ద్వారేణ సండ్రితాః 
హారాదివదలంకారాస్తేను ప్రాసోప మాదయః 


1] 


నూపురాదులచే నవయవి యలంకరింపంబడునట్లు శబ్బార్దావయవగతములైన యను 
ప్రాసోపమాదులచే నవయవీ భూతమైన కావ్య మలంకరింపంబడు నని చెప్పియున్నాడు. 


అలంకారములు సౌందర్యావహములే యైనను వానిని గూర్చుటలో గవులు మిక్కిలి 
శ్రద్ధ వహింపవలయును. లేనిచో నవి గడు ప్రాయములై (కణింతివంటివై) వికృతి చేకూర్చును. 
ప్రతిభావంతులైన కవు లెన్నండు నలంకార యోజనకై యత్నింపరు. అవి అయత్నముగనే 
సిద్ధించును. కావ్య ప్రతిపాద్యమైన రసభావ సంపద కుపస్మారకములుగాం గూర్చబడినప్పుడవి 
కావ్యమున కమిత శోభ చేకూర్చును. సన్నివేశమున కనుకూలములై యలరారు నప్పుడు 
శబ్దాలంకారములు కూడా సౌందర్యావహములే యగును. అట్టి ఆనుకూల్యము లేనప్పుడవి 
పాండితీ ప్రతిభలను వెల్లడించినను ఆత్మభూతమైన ధ్వనికి గొంత కలిగించి కావ్యములను 
గృత్రిమములు కావించును. అట్టి వానినే మనము చిత్ర కావ్యములందుము. 


ఆనంద వర్ధనుండలంకారములను బ్రయోగించు సందర్భమున నవి రసపరములుగా 
నుండునట్లును సముచిత సమయమున స్వీకృతము లగు నట్లును, అయత్న సిద్ధములుగా 
నుండునట్లును, ఆరంభమునుండి అంతము వబకును నుండవలె నను పట్టుదలకు ఫలములు 
కాకుండునట్లును, అంగములుగా నుండునట్లును జూడవలె నని చెప్పియున్నాదు. 
ప్రతిభావంతుండైన కవి రచన యందయత్నముగనే యవి మహ యహమికతో వచ్చునని యతం 
డే చెప్పియున్నాడు. మనోరంజకములైన వాక్రాకారము లెన్ని యుండునో యవి యన్నియు 
నలంకారములే. వానిని నిరూపించి నిర్ణయించుట క్లేశకరమే యైనను ప్రాచీనాలంకారికులు 
వాని స్వరూప లక్షణములను, వాని యందలి అవాంతర భేదములను చాల కౌశలముతో 
'వ్యక్తము చేసియున్నారు. 

అలంకారములన్నియు నభిధా రూపములని కొందజనిరి. అవి ధ్వని కంగములై 
ధ్వని సంబంధము కలిగి యుండునప్పుడే మనోహరములై యలరారును. అర్ధరామణీయకమున 
కొక్కొక్కప్పుడు వ్యంగ్యము నిదానమైనట్లే యొక్కొక్కప్పుడు వాచ్యమును నిదానమై యుండును: 
అందుచే రమణీయార్థ ప్రతిపాదన తత్పరుండగు కవి సర్వదా ధ్వని రక్తినే చూపక గుణీభూత 
వ్యంగ్య మార్గమును గూడ ననుసరించుచుండును. సమాసోక్తి, అప్రస్తుత ప్రశంస, దీపకము, 
పరికరము మున్నగు నలంకారములు గుణీభూత వ్యంగ్యములే. ధ్వని అంగి, అలంకార్యము; 
అలంకార మంగము. అది వ్యంగ్య ప్రధాన మగునప్పుడు. ధ్వని భేదమే యగును. వ్యంగ్య 





157 


మషప్రధానమగునప్పుడు గుణీభూత వ్యంగ్యమగును. కవు లలంకారములను ధ్వని 
పర్యవసాయములుగాం జేయుటకు యత్నింపవలయును. 


అలంకారములు - ఉత్పత్తి : ఏ భాషయందైనను కావ్య గుణాలంకారాదుల బీజములు 
సహజముగా నుండును. అవియే కవివశమున కావ్యములందు విస్పష్టముగాం దలచూపి 
హృదయ రంజకము లగును. సామాన్య సంభాషణలయందుం గూడం బ్రయోక్త ప్రయత్నము 
లేకుండనే సహజ సిద్ధములై యలంకారములు ప్రవేశించుచుండును. “వానికి వాందే సాటి; 
అడుసు త్రొక్కనేల కాలుకడుగనేల; అది యేనుంగు కాదు నడగొండ” మున్నగు వానిలో 
నలంకారములే కాక ఛందో బీజములు కూడం గానవచ్చుచున్నవి. సకల ప్రపంచ 
వాజ్బయమునకు శ్రీకారమని చెప్పందగిన బుగ్వేదమునందు వివిధములైన కావ్య గుణములే 
కాక (ప్రసిద్ధములైన యలంకారములు కూడా గోచరించుచున్నవి. “సూర్యుండను వత్సను 
వెనుకం బెట్టుకొని ఉషస్సనెడి తెల్లని గోవు వచ్చుచున్నది; తల్లిజలక మార్చి యలంకరించిన 
యువతి వలె నీవు నీ శరీర లావణ్యము నందటికిం జూపుచున్నావు” మున్నగు వాక్యములను 
సూర్యరుద్ర వరుణాదుల వర్ణనములును ఇందుకు నిదర్శనములు. నిరుక్తమునందు 
యాస్మాచార్యుడు “అథః ఉపమాః” అని పండ్రెండు విధములైన .యుపమా భేదములను 
బేర్కొనుటను బట్టి చూడనప్పటికే యలంకార శాస్త్ర మావిర్భవించెనని చెప్పనగును. రామాయణ 
భారత పాణినీయాదులలో నలంకార ప్రశంస కలదు. వాత్సాయనుని కామసూత్రములందు 
చతుష్పష్టి కళలలో, జేర్చంబడిన క్రియా కల్పమునకు వ్యాఖ్యాత “కావ్యాలంకార ఇత్యర్థ” అని 
వివరణము చేసియున్నాండు. లలిత విస్తర మందును ఈ క్రియాకల్పకళ ప్రసక్తి కలదు. 
క్రీస్తుశకారంభ మందలి కొన్ని సంస్కృత శాసనములలో శబ్దాలంకారములును, గుణములును 
ప్రస్తావింపంబడినవి. తరువాత కావ్య నాటకాదులలో శబ్దార్థాలంకారములు విరివిగా 
ప్రయోగింపంబడినవి. అలంకారికులు వాని నన్నింటిని బరిశీలించి యందలి యవాంతర 
భేదములను నిరూపించిరి. మూండు నాలుగు నుండి యలంకారముల సంఖ్య కాలక్రమమున 
శతాధికముగా వృద్ధి నందినది. 


అలంకారము లున్నను లేకున్నను కవిచాతుర్య వశమున రసము స్ఫురింపవచ్చును. 
కొన్ని చోట్ల రసమున కలంకారములు పుష్టి కలిగించు మాట నిజమే. కాని అందుచే రసమే 
యలంకారములం దిమిడి యున్నదని చెప్పరాదు. శబ్బాలంకారము లొక్కొక్కప్పుడు రసమునకు 


158 


భంజకము లైనను గావచ్చును. అందుచే వానిని ప్రయోగించు విషయమునం గవు లధికమైన 
జాగరూకత వహింపవలయును. ముక్తాహారాదులు కంఠా ద్యంగములకు శోభ కలిగించుట 
ద్వారా అంగికి సౌందర్యము నావహించునట్లే అలంకారము లంగియైన రసమున్నప్పుడే దాని 
కంగ భూతములైన శబ్దార్థములకు వైచిత్రి కలిగించి రసమునకు శోభ కూర్చును. రసము 
లేనిచో నవి కేవల శబ్దార్థ వైచిత్రి జనకములు మాత్రమే యగును. ఈ విధముగా 
నలంకారములు గుణరీతి వృత్యాదులవలెం గావ్యమున కత్యంత (ప్రధానములు కావని చెప్పుటకు 
వీలున్నను లాక్షణికులందటును వాని యావశ్యకము నంగీకరించియే యుండిరి. రసాదుల 
కంటెను వ్యంగ్యము కంటెను వేజై శబ్దార్థములలో నొకదాని నాశ్రయించి యుండి విషయితో 
సంబంధము కలదై యేది చమత్కృతిని బుట్టించు చున్నదో నదియే యలంకారము. 
7. వక్రో క్తి - అనుమానము - జెచిత్యము : 

వక్రోక్తి : కొన్ని పద్య భాగములు వచన ప్రాయములుగా నున్నవనియు, కొన్ని 
వచన భాగములు పద్య ప్రాయములుగా నున్నవనియు విమర్శకు లనుచుండుట వినుచుందుము. 
దీనిని బట్టి యాపద్య భాగము లందు వానిని పద్య వాచ్యములుగాం జేయుగుణము లోపించిన 
దనియు నావచన భాగములందు వానిని బద్య వాచ్యము లొనర్చు విశిష్టమైన గుణము నిండారి 
యున్నదనియు స్పష్టమగుచున్నది. ఆ గుణమేది? అది భావములను వ్యక్తీకరించు సాధారణ 
విధానముకంటె విలక్షణమై పద్య గద్యతారతమ్యము జక్కగా ప్రకటించు నొకానొక (ప్రత్యేక 
భావ వ్యక్తీకరణ పద్ధతి. (క్రీశ. 1000 సంవత్సరముల ప్రాంతమున జీవించిన కుంతకుం 
డను నాలంకారికుండు దానిని వక్రోక్తియని పేర్కొని యదియే కావ్య జీవితమని ప్రకటించెను. 


ధ్వని సిద్ధాంతము వెలువడిన పిమ్మట ప్రకటితములైన వాదములలో వక్రోక్యనుమా 
నౌచిత్య వాదములు ముఖ్యములైనవి. స్వభావవిరుద్ధము చమత్కార యుక్తమునైన ఉక్తి 
విశేషమునకు వక్రోక్తియని పేరు. వక్రత శ్వపుచ్చమువలెంగాక చంద్రకలవలె నుండవలెనని 
మంఖకుండు శ్రీకంఠ చరిత్రమునం జెప్పియున్నాడు.  రఘునాధభూపాలుండు శ్రీనాథుని 
కవిత్వమున “హరచూడా హరిణాంక వక్రత” గలదని వర్ణించియున్నాడు. వక్రోక్తియనంగా 
వట్టి వంకర మాట మాత్రమే కాదు. అది వక్రతతోపాటు రామణీయకమును గూడ గలిగియుండ 
వలెను. సహృదయుల కానందము కలిగించురీతి పదభావముల సంఘటించుటయే వక్రోక్తియని 
వివరించి కుంతకుండు దానిని వైదగ్ధ్య భంగీభణితి యని పేర్మొనెను. రమణీయములైన 


159 


శబార్థములు కావ్యశరీరమనియు, నాత్మభూతమైన వక్రోక్తిలేనిచోనవి కావ్య ప్రయోజనమును 
నిర్వహింపంజాలుననియు నతని అభిప్రాయము. కుంతకుని పూర్వులు కూడ కొందటీ వక్రోక్తిని 
బేర్కొని యున్నారు. భోజుండు శృంగార ప్రకాశమున నీ క్రింది శ్లోకము నుద్ధరించి యున్నాడు. 


“వక్రత్వమేవ కావ్యానాం పరా భూషేతి భామహః 
శ్లేషః పుష్టాతి సౌందర్యం ప్రాయో వక్రోక్తిషు స్థితమ్‌.” 


“వక్రతయే కావ్యముల కుత్మృష్టమైన భూషణమని భామహుండు. శ్లేష ప్రాయికముగా 
వక్రోక్తులయందుండి సౌందర్యమును బెంపొందించునని దీని యభిప్రాయము. మనోరధుం 
డు “ఉత్కృష్టమైన సంఘటనయే వక్రోక్తిియని ధ్వన్యాలోకము నిర్వచించినట్లు చెప్పియున్నాం 
దు. ఇది వామనుని రీతి వాదమునకు సన్నిహితముగా నున్నది. ఏలయన నిది బాహ్యమైన 
పద సంఘటనమును గూర్చియే కాని అంతరమైన ఆత్మను గూర్చి చెప్పుటలేదు. వామనుండు 
కూడ వక్రోక్తిని పేర్కొని యది సాదృశ్యలక్షణ యని నిర్వచించెను, అతడిచ్చిన 


“ఉన్మిమీల కమలం సరసీనాం 
కైరవంచ నిమిమీల ముహూర్తాత్‌.” 


“సరస్సులందు కమలము టెప్పలు తెటిచెను కలువ వెంటనే జెప్పల మొగిద్బెను.”అని 
దీని యర్థము. తమ్మియు కలువయు జడ పదార్థములు, అవి టెప్పల తెలటుచుట మొగడ్చుట 
యనునది పొసంగదు. అందుచే వానికి కన్నులతో గల సాద్భశ్యమును బట్టి కమలములు 
వికసించెననియు కలువలు మొగడెననియు మన మర్థము చేసికొనవలయును. ఇదే వక్రోక్తియిని 
వామనుని అభిప్రాయము. ఇది దండి సమాధి గుణమునుబోలి ధ్వన్యర్థమును దలంపునకుం 
దెచ్చుచున్నది. 

కుంతకుండు వక్రోక్తి సిద్దాంతమును నెలకొల్పినను రసధ్వనివాదములకు విరుద్ధుం 
డు కాండు. అతడానందవర్ధనుని యెడను అతని ధ్వని సిద్ధాంతమునెడను గౌరవము ప్రకటించి 
రసధ్వనులకు సంబంధించిన వివిధ సూత్రములను వక్రోక్తి భేదములలో నంతర్భవింపంజేసెను. 
అనుమాన వాదము నెలకొల్పిన మహిమ భట్టు ధ్వని సిద్ధాంతమును ఖండించుచు ధ్వని 
వక్రోక్తి సిద్ధాంతములు రెండు నభిన్నములే యని నిరూపించెను. ఆధునిక విమర్శకులు 
కూడ పలువు రిట్లే భావించిరి. కుంతకుండు వక్రోక్తి యను భావమును విశాలతరము 
కావించి యుత్తమ కవిత్వమున కుండవలసిన లక్షణములనన్నిటిని అందుం జొప్పించెను. 


160 


భామహుండును, మమ్మటుండును క్రమముగా వక్రోక్ష్యతిశయోక్తులకు ప్రాధాన్య 
మొసంగిరి. వక్రోక్తి శూన్యము లగుటచే స్వభావోక్తి క్రమ సూక్ష్మ లేశాదులను భామహు 
డలంకారములుగాం బరిగణించి యుండలేదు. అన్ని అలంకారములందు వక్రోక్తి 
యుండుననియు నది లేనిచో నవి నీరసములై మనోరంజనము చేయంజాల వనియు నతం 
డభిప్రాయపడెను. మమ్మటుం డలంకారములన్నియు నతిశయోక్తి మూలము లనియు 
నతిశయమే వక్రతను గలిగించుననియు వ్యక్తము చేసెను. “కవులు ముఖము చంద్రునివలె 
నున్నదందురు. ముఖము నిజముగా చంద్రునివలె నున్నదా? లేదు. అందులో గొంత 
అతిశయోక్తి కలదు. ఇదే అలంకార సౌందర్యమునకు మూలకారణము” అని అతని 
యభిప్రాయము. అతిశయము, వక్రత, చారుత్వము అనునవి అతని మతమున సమానములే. 


దండి వాజ్మయ మంతయు స్వభావోక్తి, వక్రోక్తి అని రెండు విధములని తెల్చెను. 
(భిన్న ద్విధా స్వభావోక్తి ర్వక్రోక్తిశ్చేతి వాజ్బయమ్‌. ) స్వభావోక్తి ఉన్నదాని నున్నట్లు వర్ణించును. 
వక్రోక్తి దానిసే వక్రముగ అనంగా చమత్కార బంధురముగాం దెల్పును. కొన్ని సన్నివేశములందు 
స్వభి'వోక్తి కూడ నానందప్రదమే యయ్యును ఆనంద సంధాన సామర్థ్యమున వక్రోక్తితో 
సాటికాంజాలదు. 


కుంతకుండు షడ్విధములైన వక్రోక్తులకు వివరించెను. 1. వర్ణ విన్యాస వక్రత - 
ఇది శబ్దాలంకార ప్రాయమైనది. 2 పద పూర్వార్ధవక్రత - ఇది పదమున పూర్వార్థములైన 
(ప్రాతిపదికలతోంగాని ధాతువులతోంగాని సంబంధించినది. ఇందు మరల రూఢివైచిత్య 
వక్రత, పర్యాయ వక్రత మున్నగు భేదము లనేకములున్నవి. వీనిలో ఉపచారవక్రత 
ముఖ్యమైనది. వీనిలో సమస్తధ్వని భేదములును గ్రహింపంబడినవి. 3. ప్రత్యయవక్రత - 
ఇది కృత్తద్ధిత ప్రతయములతో సంబంధించినది. ఆ ప్రత్యయముల సంయోగముచే నిందధిక' 
చారుత్వము గలుగును. 4. వాక్య వక్రత - ఇది అర్భాలంకారములచేం గలుగు సౌందర్యము. 
5. ప్రకరణ వక్రత - ఇది రసమున కనుకూలముగా లేని కథా వస్తువును దదనుకూలముగా 
మార్చుటవలనం గలుగు చారుత్వము. అభిజ్ఞాన శాకుంతల మందలి దుర్వాసుని శాపమిందు 
కుదాహరణము. 6. (ప్రబంధవక్రత - ఇది కథయందలి ప్రధాన రసమును మార్చి దాని 
నన్యరస ప్రధానముగాం జేయుటవలనం౭ గలుగు చారుత్వము. భారత కథ శాంతరస 
ప్రధానమైనది. భట్ట నారాయణుండు భారతాంతర్గతమైన వేణీసంహార వృత్తాంతమును శాంత" 


161. 


ప్రధానముగాం గాక వీర రస ప్రధానముగా రచించుట ఇందు కుదాహరణము. పై భేదము 
లన్నింటియందు వక్రత యనంగా సౌందర్యమని యర్థము. దానికొజకై కవు లందటబును 
అధికముగా యత్నింపవలెనని కుంతకుని యభిప్రాయము. 


అనుమానము : అభినవగుప్తుని తరువాత ధ్వని సిద్ధాంతమును ఖండించి స్వీయ 
వాదములను టబ్రతిష్టింపం దలచిన వారిలో మహిమభట్టాకండు. అతండు సర్వధ్వనులును 
అనుమానమునందే అంతర్భవించునను విషయమును (ప్రకటించుటకు వ్యక్తి వివేకమను 
గ్రంథమును రచించెను. ఆనందవర్ధనుండు అభిధ, లక్షణ, వ్యంజన అను మూండు వృత్తులను 
దెల్పంగా మహిమభట్టు వ్యంజనావృత్తికల్పన మనవసర మనియు, లక్షణ కూడ 
అనుమానములోనే అంతర్భవించు ననియుం దెల్పి అతండు చెప్పిన ధ్వని భేదము లన్నియు 
అనుమానాంతర్గతములే యని సిద్ధాంతీకరించెను. అతండు తాను తెల్పు ననుమానము 
ధూమాగ్యనుమానమువంటిది కాదనియు నది కావ్యానుమితి యనంబడు ననియు వివరించెను. 


మహిమభట్టు ననుసరించి అర్థము వాచ్యము, అనుమేయము అని రెండు విధములు. 
అందు వాచ్యము శబ్దవ్యాపార విషయము. దీనికే ముఖ్యార్థమని నామాంతరము. దీనినుండి 
కాని లింగభూతమైన తదనుమికమునుండి కాని యనుమానింపంబడు నర్ధాంతర 
మనుమేయము. (పర్వతమున నిప్పు గలదు, ఏలయన పొగ యుండుటవలన అను వాక్యమున 
పొగ లింగము (హేతువు) నిప్పులింగి (అనుమేయము) లింగమును బట్టి లింగి యూహింపం 
బడుచున్నది. (ఈ విషయము ధ్వన్యభావవాదుల ఖండన సందర్భమున వివరింపబడినది). 
అనుమేయము వస్త్వలంకార రసాదు లని మూండు విధములు. అందు వస్తువును 
అలంకారమును వాచ్యములు కూడ నగును. రసాదులు మాత్రమనుమేయములే. 


మహిమభట్టు వ్యంజనావృత్తి అనవసరమని చెప్పినను ధ్వని వాదమునే మిక్కిలి పెంచి 
అనుమాన వాదమును నెలకొల్ప యత్నించినట్లు తోచును. అతండు కావ్యమున కాత్మ 
రసాది రూప మనుటలో విప్రతిపత్తి లేదని చెప్పుటచే రస ప్రాధాన్యము నంగీకరించినవాం 
డేకాని తిరస్మరించినవాండు కాదని తెలియుచున్నది. పండితరాయలు మొదలగువారు తరువాత 
అనుమాన వాదమును ఖండించి వ్యంజనావృత్తి నంగీకరింపక తప్పదని నిర్ధారణ చేసిరి. 


జెచిత్యము : దండి సర్వాలంకారములును అర్ధమును రసమును చిందించునని 
పల్కియా భారమునంతను అగ్రామ్యతయే వహించునని వివరించెను. అగ్రామ్యత యనంగా 


162. 


_ ననౌచిత్యము లేకపోవుటయే. ఈ సూచన ననుసరించియే కాంబోలు నానందవర్ధనుండు 
“అనౌచిత్యముకంటే రసభంగమునకు వేజొండు కారణము లేదు. ప్రసిద్ధమైన యౌచిత్యము 
గల కావ్యము రసోపనిషత్రేయని తెల్పియుండెను. క్షేమేంద్రుండీ కారికను గ్రహించి దానిని 
బెంపొందించి యౌచిత్య వాదమును ప్రవచించెను. ఉచితము యొక్క భావ మౌచిత్యము. 


రససిద్ధమైన కావ్యమున కౌచిత్యమే స్థిరమైన జీవితమనియు, నది లేనిచో బాహ్యశోభా 
హేతువులైన అలంకారముల వలనను మిథ్యాగుణితములైన గుణముల వలనను (బ్రయోజనము 
లేదనియు క్షేమేంద్రుని సిద్ధాంతము. గుణాలంకారాదు లుచిత స్థలముల నుచితముగాం 
గూర్చంబడినపుడే శోభాకారము లగునని యతని యభిప్రాయము. . అతండౌచిత్యము పద 
వాక్య ప్రబంధ గుణాలంకార రసాదులం దు..డునని తెల్పి వాని కన్నిటికి నుదాహరణము 
లొసంగెను. అతండు వేటే యౌచిత్యవాదమును నెలకొల్పినను ధ్వని వాదమునకు విరుద్ధుం 
డు కాండు. 


లక్షణ విభాగము సంపూర్ణము 


న నక నలుగు 


ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణలు 


ఆంధ మహాభారతోపన్యాసములు....... 

తెలుగు వాగ్గేయకారులు - అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం 
తెనుగు సాహితి 

(స్త్రీల రామాయణపు పాటలు 

సమీక్షణం ] 

పరిణతవాణి-1, 2, 3, 4, సంపుటాలు 

ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు 
ఇరివెంటి వ్యాసాలు 

శాలివాహన గాథా సప్తశతీసారము 

రాయప్రోలు రచనలు - తత్వవివేచన .. 
తెలుగులో సారిత్యోద్దార కులు 

మల్లికా గుచ్చము 

మనజాతి నిర్మాతలు 

సుమతి, వేమన, కృష్ణ శతకాలు 

ఆంధ తం! పరిషత్తు వబ్రోత్సవ సంచిక 
తెలంగాణా జాతీయోద్యమాలు 

సంస్కృత పాఠవల్లరి 

నా సాహిత్యోప న్యాస ములు 

గొతమబుదుడు- జవహర్థాల్‌ నెహ్రు 

కర్నల్‌ కాలిన్‌ ప 


మననదులు - ee 
మధురభక్తి - ముగ్రభక్తి 
(ప్రాచీన కవిత 


ఆంధ్ర సారస్వత పరిషత్తు స్వర్ణోత్సవ సంచిక . 
దశరూపక సారం 

భారతీయ వాస్తు శిల్ప విజ్ఞానం 

నా రేడియో [పసంగాలు 





